S. V. UNIVERSITY ORIENTAL SERIES—No. 2 
General Editor : Prof. J. CHENNA REDDY, M.A., Ph.D. 


PRADYUMNACARITRAMU 


MUPPIRALA SUBBARAYA KAVI 


Edited with introduction and notes 


BY 
Prof. J. CHENNA REDDY, M.A., Ph.D. 





Published by 


Brof. J. CHENNA REDDY, M.A., Ph.D. 
DIRECTOR. 


S. V. UNIVERSITY ORIENTAL RESEARCH INSTITUTE 
TIRUPATI. 


1974. 


5, V. UNIVERSITY ORIENTAL SERIES—No. 2 
'" సాధారణ సంపాదకులు --- ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి, ఎన్‌. ఏ.) పిహెచ్‌. డి, 


ముస్పిరాల సుబ్బరాయకవి విరచిత 


ప్రద్యు మ్న చరిత్రము 


శ్రీ వేంకకేశ్వర విశ్వవిద్యాలయ 
(పాచ్య పరిశోధనాలయాధ్యక్న లు 


ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి, ఎమ్‌. ఏ, పిహెచ్‌. డి. 


చే పరిష్కృతమై. (పచురింపబడినది. 





శ) 'వేంకశుశ్వర విశ్వవిద్యాలయ 
[పాచ్య పరిశళోధనాలయము, 
తెరుపతి, 


1974 Rel 6-౨౮ 


PREFACE 


I have great pleasure in introducing to the Telugu 
scholars in particular and to the lovers of literature 
in general Pradyumnacaritramu a terse poetical work 
in Telugu written by Muppirala Subbaraya Kavi who 
is supposed to have flourished in the latter half 
of the eighteenth century. Though small in volume 
when compared to the works of similar class in Telugu, 
it is in many respects superior to a majority of them 
in possessing rare literary qualities. This work is being 
issued as number two of our series. 


This Research Institute was originally established 
at Tirupati in 1940 under the authority of the Tirumala 
Tirupati Devasthanams, Tirupati. About 60 works in 
Sanskrit, Telugu and Tamil have been published upto 
1956 under different series of the Institute. 16 volumes 
of S. V. O. Journal-a literary organ of the Institute- 
were also issued during that period. 


Sri Venkateswara University was established at 
Tirupati in September, 1954 and the Institute with 
its two wings of Library, viz., Manuscripts and Printed 
Books and staff was transferred to the University 
on 1-11-1956 to achieve better results in research and 
teaching when post-graduate courses in Sanskrit and 
Telugu were to be instituted by the University which 
happened in July 1959. During this short period of 
three years నొ V. University Oriental Journal, volume 1 
of 1958 under new series was issued. In July, 1959 


117 


the Principal, 5. V. University College was made the 
ex-officio Director of the Institute until 1968 during. 
which period 6 more volumes of S. V. U. O. Journal 
ending with Vol. VII of 1964 were issued. 


It is in July, 1968 the present Director took inde- 
pendent charge of the Institute. The Journal is brought 
uptodate issuing 9 more volumes, i.e. from Vol. VIII 
of 1965 to Vol. XVI of 1973 in quick succession. The 
matter for Part I of Vol. XVII (1974) is under the 
process of printing. Book publication work also is 
taken up and 8 works are already released and one 
more is in the press. Thanks to the dynamic persona- 
lity of Dr. D. Jaganatha Reddy our beloved. Vice- 
Chancellor whose encouragement is always far ahead 
of our performance. 


_ TIRUPATL }. ౩ CHENNA REDDY, 
EI, క్‌. 


ఖ్‌. 


INTRODUCTION 


Itis by sheer accident that I laid my hands on a Telugu palm- 
leaf manuscript No. D. 571 preserved im the Manuscripts Library 
attached to S.V. University Oriental Research Institute, Tirupati, 
during my search for a rare and hitherto unpublished Telugu 
manuscript for editing and publishing under S.V. University Oriental 
Series of this Institute. On close scrutiny and after reading through 
a few folios of the text T could proudly announce that ] secured 
the manuscript of Pradyumnacaritramu an exceptionally worthy 
metrical work in Telugu written by Muppirala Subbaraya Kavi 
who is supposed to have fiourished in the latter half of the eighteenth 
century. This work is a unique one for the fact that it is a very 
rare and at the same time an unpublished manuscript and surprisingly 
enough not given due publicity by later poets though its poetry 
possessed all the literary merits enumerated by the rhetoricians. 


This Institute Library has acquired three manuscripts of this 
work—one written on palm-leaf the other two written on paper. 
Both the paper manuscripts are only transcripts of that palm-leaf 
manuscript. This palm-leaf manuscript No. D. 571—bundle 
number 332—originally belonged to Madras Government Oriental 
Manuscripts Library, Madras Along with a few thousands of 
Telugu manuscripts this work also was transferred in 1962 to 
S.V.U.O.R. Institute Library forming part of a share that fell 
to Andhra State when it was carved out of composite Madras 
State. 


Information about the existence of some more manuscripts 
of Pradyumnacaritramu was gathered but they were not available 
to me due to some unavoidable circumstances. In Part Il of 
“Andhra Vangmaya Suchika’ of the unpublished Telugu works 
prepared and printed in 1929 by Andhra Patrika Karyalayamu, 
Madras, it is mentioned that a copy of this Manusciipt was available 
in the Manuscripts Library attached to * Sahitya Parishad Patnka’ 
office at Kakinada. But as it was a transition period when the 
Government of Andhra Pradesh has acquired possession of that 


vi 


Library during the period 1 had begun the editing of this work 
at Tirupati, ! could not secure it. 


On the back cover page of ‘Satyabhama Santvanamu’ by 
Linganamakh: Srikameswara Kavi published by Sri K.G. Murti 
from Machilipatnam i 1937, a hst of forthcoming publications 
was given in which Pradyumnacaritramu of Muppirala Subbaraya- 
kavi was included, But upto now it has not been published. 1615 
presumed that the said publishers of Machilipatnam had in their 
view the manuscript of that work preserved at Kakinada only. 


On pages 527 to 529 of Volume Il—Sringara Prabandhas of 
the Descriptive Catalogue of the Telugu manuscripts printed by 
Government Oriental Manuscripts Library, Madras in the year 
1921 some extracts from Pradyumnacaritramu are given where- 
from particulars about the author Subbarayakavi could be gathered. 
This part incidentally has been of considerable help in emending 
the lacunae in the text of the manuscript caused by worms during 
the period of intervening fifty years. 


Pradyumnacaritramu extends over six cantos (Asvasas) con- 
tainng a sum total of six hundred and twenty verses written on 
both sides of seventy one palm-leaves. The size of each palm-leaf 
is approximately 38.0 cm x3.5 cm. As the scribe Chakkilala 
Venkatesayya desired evidently to start each canto on a fresh leaf, 
second side of the leaves at the end of first, second, fourth and 
fifth cantos were left blank. 


‘Krishnabhyudayamu’ can be taken as the last work of Subba- 
raya kavi In the introductory part of that work the names of three 
more works namely, Pradyumnacaritramu, Savitricaritramu (in 
Dvipada or couplet), and Bhadradrirama Satakamu are mentioned 
as his earlier compositions. But except the first and the last— 
both Prabandhas—the other two works are not available to us. 


The scribe Venkatesayya has left some clues with regards 
to the time of composition of these works at the end of the 
manuscript of Krishnabhyudayamu. He has recorded therein 
that he has prepared a copy of that work under the personal super- 
vision of the author himself and completed it on the fourth day 
of the Solar month ' Thai’ in the year Sarvari (January, 1781 A.D.) 


vil 


recording at the same time the date on which the author had com- 
pleted the composing of Krishnabhyudayamu as the fifth day 
of the bright half of the month Margasirsha in the year Vikrti 
which will be November, 1770 A.D. Based on this the date of 
composition of Pradyumnacaritramu can be conveniently taken 
back to a period between 1760 and 1770 A.D. 


Sri Kandukuri Viresalingampantulu has stated in his first edition 
of ‘Andhrakavula Charitramu’ printed in the year 1897 A.D. that 
Muppirala Subbarayakavi the author of Pradyumnacaritramu might 
have lived a little over a hundred years ago The observation of 
Sri Viresalingampantulu also almost agrees with the period between 
1760 and 1770 A D. 


In this connection I wish to make a reference to a manuscript 
of * Kalapurnodayamu ° preserved in Madras Government Oriental 
Manuscripts Library, Madras, believed to have been given by 
Muppirala Subbarayalu. That copy has been made use of by 
C.P. Brown at about 1848 A.D. This Subbarayalu might have been 
most probably a grandson of the author of Pradyumnacaritramu. 


Muppirala Subbarayakavi has dedicated his last work * Krishna- 
bhyudayamu’ to one Chakkilala Seshayarya a wealthy cousin of 
himself. The scribe of both Pradyumnacaritramu and Krishna- 
bhyudayamu is one individual by name Chakkilala Venkatesayya. 
It is evident from the introductory part of Krishnabhyudayamu 
that Muppirala family is related to Chakkilala family. Descendants 
of both the families are still living in Nellore Town and in the 
surrounding areas. So it can be convincingly determined that the 
author Muppirala Subbarayakavi belonged to Nellore District. 


The story of Pradyumna, the celebrated son of Srikrishna 
and Rukmini is given in the Mahabhagavata Purana and also 
in the Harivamsa — an appendage to the great epic Mahabharata 
Subbarayakavi has taken this plot from the above two works and 
rendered it into a Prabandha a summary of which is given below: 


Even when Pradyumna was an infant, 2 demon by name 
Sambara carried him stealthily and dropped him in an ocean, 
believing in an evil voice from the heavens. The child providenti- 


vil 


ally escaped death and was brought up by Rati or Mayavati who 
was none other than the wife of Pradyumna in his previous birth. 
On attaining age, having been induced by Rati, Pradyumna 
invited Sambara for a duel and killed him.  Thereon Pradyumna 
joined his parents at Dwaraka with his wife 


A svayamvara was arranged to Rukmavathi, the daughter of 
Pradyumna’s maternal uncle Rukmi at Bhojapuri and was given 
good publicity. Pradyumna also attended that svayamvara where 
Rukmavathi chose him to be her consort. The marriage was 
celebrated with great pomp at Bhojapuri and all ended happily. 


బరిటలు పాకీ 


శ్రీ వేంక కేశ్వర విశ్వవిద్యాలయ స్రాచ్యపరిశోధనశాలకు అనుబంధముగ 
నున్న హస్త లిఖిత ప్రతుల (గంథాలయమునుండి ఇకివజకు (ప్రచురింప 
బడనిదియు ఉర్రమ కవితాగుణము కలదియు నగు నేదేనొక (ప్రాచీనాంధ్ర 
పద్యకావ్యమును (గహించి దానిని పరిష్కరించి పకటింపవలయునన్న 
తలంప్పతో నట్టిదానికొజకు వెదకుచుండ తలవనితలంపుగా ముప్పీరాల 
సుబ్బరాయకవి కృత మగు “ప్రద్యుమ్న చరిత్ర మను నాజాళ్వాసముల ప్రబంధము 
నాకు లభించినది. పరిశీలించి చూడ నేను భావించిన లక్షణము లన్నియు దాని 
యందు కన్పించినవి. స్థాలీపులాకన్యాయమున జదివి చూడగా నందలి కవిత్వ 
మెంతయు |శ్రేష్టమె రచనా వై శిష్యమున ప్రద్యుమ్న చరిత్రము వసుచరిత్రము 
మున్నగు నుత్తమప్రబంధముల కోవకు జెందినదను విశ్వాసము కుదిరినది. 
ఆ [గ్రంథము పదునెనిమిదవశతాబ్దపుటు త్తరార్థమునందు రచింపబడినట్లు 
నిర్ణయించుటకు తగిన యాధారము లున్నవి. 


మూలప్రతి 


D. 571 సంఖ్యగల యీ ప్రద్యుమ్న చరిత్రము తాళపత్ర (ప్రతి మొదట 
మదరాసు (ప్రభుత్వ ప్రాచ్యలిఖిత (గంథభాండాగారమున నుండినది. ఇది డెబ్బడి 
యొక్క. తాశషత్రములషె రెండువై పుల వ్రాయబడియున్నది. ఈ తాళపత్ర 
(ప్రతికే నకలుగా వ్రాయదిడిన R. 1742 సంఖ్యగల కాగితపు (ప్రతియు ఒకటి 
అందే కలదు, 1858వ సంవత్సరమున అవిభక్త మదరాసు రాష్ట్రమునుండి 
ఆంధ్రరాష్ట్ర్రము విడివడినప్పుడు ఆంధులకు దాయభాగ రూపముగా నిర్ణయింప 
బడిన కొన్నివేల తెలుగు వాతప్రతులతోగూడి ఇవి రెండును 1962వ సంవత్స 
రమున మదరాసునుండి (శ్రీ వేంక పేశ్వరవిశ్వవిద్యాలయ ప్రాచ్యవరిశో ధన 
శాలా గ్రంథాలయమునకు చేర్చబడినవి. అదివరకే తిరుపతి ప్రాచ్యపరిశోధనా 
లయమున 2333 అను సంఖ్యగల (పద్యుమ్న చరిత్రము కాగితప్పుప్రతి యొకటి 
కలదు. కాని అదికూడ 0, 57/1 సంఖ్యగల తాళపత్ర ప్రతికి పుత్రికయే. 

షే 


Xx 
(ప్రత శ్రంతర ములు 


ప్రద్యుమ్నచర్మిత కావ్యము లిభిశ్యప్రతులు చాల తక్కువగా నున్నప్లే 
కాన్ప్సించుచున్నవి, “పై నుల్లేఖించిన ప్రతికి తోడుగ మజియొక (ప్రతి కాకినాడ 
ఆంధ్ర సాహిత్య పరిషత్చు స్తక భాండాగారమునందున్నట్లు కాశీనాథుని నాగేశ్వర 
రావు పంతులు (ప్రకటించిన “ఆంధ వాజ్మయ సూచిక _అముద్రిళ (గ్రంథముల 
పట్టిక ' నుండి తెలియుచున్నది. నేను ఈ (గ్రంథపరిష్ట రణ కార్యము ప్రారంభించు 
నాటికి అవ్వుడప్పుడే సె కాకినాడ (గంథాతియమును ఆంధ్రప్రదేళప్రభుత్వము 
స్వాధీనపజచుకొని దానీ ) కింకను సరియైన పొలనావ్యవస్ట నేర్పాటుచేయని స్పి స్దితిలో 


@ 
నుండినది, అందువలన పప్రయత్నించియు నే నందిలి లిఖిత ప్రతిని చూడజాల 
నె తిని, 


మచిలీపట్టణము “శృంగార (గ్రంథమండలి '* వారు 1987 లో లింగన 
మభి మ టు రచించిన ' సత్యభామాసాంత్వన "మను శృంగార (గ్రంథ 

ను ప్రకటించుచు దాని వెనుకప్రక్క “ముందుప్రకటింపబోవు (గంథములు ' 
అని ys పటికలో ముప్పిరాల సుబ్బరాయకవి ప్రద్యుమ్నచరిత్రము "పీరు 
నిచ్చియున్నారు. తరువాత ఈ (గ్రంథము ప్రాయళః సత్యభామాసాంత్వనము 
కోవలోనికి చేరదను కారణముచేతనో మజెందులకో కాని వారు దానిని 
(ప్రకటింపనే లేదు. ఈ శృంగార (గంథమండలివారు కాకినాడయందలి ప్రద్యుమ్న 
చరిత్రము వ్రాతప్రతి యాధారమగనే దానిని [పకటింపదలచియుందురని 
యూహింపవచ్చును. 

(పద్యుమ్నచరితమును పరిష్కరించు సమయమున నాకు D. 671 
సంఖ్యగల తాళపత్రప్రతి యొకటియే పూర్తిగ ఉపయోగపడినదనవచ్చును. 
ఈ [పతియందలి యక్షరములు మిక్కిలి స్పష్టముగ (వ్రాయబడియున్న వి. 
ఎచ్చటనై న కొన్నియక్షరములు క్రిమిదస్టములై రూపుమాసిణాండిననే తప్ప 
ఏ పట్టునను సందేహమునకు తావులేదు. మ. 1742, 7283/2 సంఖ్యలుగల 
కొగితపు ప్రతులు రెండును D. 571 ప్రతికి పత్రికలే కావున నకలు చేసినవారి 
యసమర్థతవలనన్ఫో నిర్హక్ష్యభానముననో లేవి దొసగులు కొన్ని దొరలి 
యుండుట తప్ప ఇతర విశేషములెవ్వియు లేనందున నవి రెండును నా కంతగా 
ఉసకరింపలేదు, మదరఠాసు ప్రభుత్వ (ప్రాచ్యలిఖిత పు స్తకభాండాగారమువారు 
1921 లో ప్రకటించిన Descriptive Catalogue రెండవ సంపుటము (శృంగార 
ప్రబంధములు) పుటలు 022._528 నడుమ ప్రద్యుమ్న చరిత్రమును గూర్చిన 


x1 


వివరణము కొంత కలదు. (గంథము ఆద్యంతములందలి కొంతభాగముకూడ 
అందుద్ధరింపబడినది. ఈ యేబది సంవత్సరముల మధ్యకాలమున ఆ భాగము 
గల తాళపషత్రములలో నే వైన నకరలోపములున్న నడి సాయపడినదనియే 
చెప్పవచ్చును. 


(గంథస్వరూసము 
(ప్రద్యుమ్న చరిత్రము ఆతాశ్వ్యాసముల ప్రబంధము, అందు 
(పథమాశ్వాసమున 84 పద్య గద్యములును 
ద్వితీయాశ్వాసమున 100 ,, 9) 
తృతీయాశ్వాసమున 105 ,, 99 
చ తుర్ధాశ్వాసమున 147 ,, 09 
సంచమాళ్వాసమున 97 , ఫ్‌ 
షష్టాశ్వాసమున 87 ,, 9) 


మొత్తము 620 పద్య గద్యములు కలవు. ఇందు సంస్కృత 
చృందములు, దేశిచ్చందములు అన్ని ప్రబంధములలో వలెనే సామాన్యముగా 
ప్రయోగింపబడినవి. విశేషచ్చందములు పది మాత్రమే కలవు, ప్రథమా 
ద్యాశ్వాసాంతములం దొక్షొక్కదానియందొకొ-_క్క_టిగా క్రమమాగా మారిన్ని 
భుజంగ పయాతమ్ము ఉత్సాహ, తోటకము, (స్పగ్విణ్సి పృధ్వీ _వృత్సములును, 
చతుర్ణాశ్వానమున విష్ణుస్తుతియం దొక దండకమును, పుష్పాపచయ సందర్భమున 
నొక వృషభగతి రగడయు, ద్వితీయాశ్వాసమధ్య మున నొక మత్త కోకిల, ఒక 
తరలయు మచ్చునకేమో యన్నట్లు కానించుచున్నవి. 


సంస్కృృతచ్చం దములలో చంపకమాలలు 091 


ఉత్ప్సలమాలలు 66 
మ శ్రేభ వి క్రీడిత ములు 48 
శార్దూల వి క్రీడితములు 28 యును 
దేశచ్చందములలో కంద పద్యములు 148 
తేటగీతులు 118 
సీస పద్యములు 81 


ఆట వెలదులు 6 మాత్రమే _ 


Xi 
వాడబడినవి, ఆటవెలది కడపటగల సీసపద్యములు మొత్త ములో 8 మాత్రమే 
కలవు. ఇది ప్రబంధ సామాన్య లక్షణమే, గద్యభాగము ముద్రితగ్రంథము 


144 పుటలలో దాదాపుగా 12 పుటల పరిమితి కలిగియుండును, ఇది గ్రంథములో 
పం(డెండింట నొక పాలు మాత్రమే. 


ఇతర రచనలు 


ముప్పిరాల సుద్బిరాయకవియే రచించిన * కృష్ణాభ్యుదయము ' (ప్రథమా 
క్యాసమున ఆ కావ్యమును కృతి నందిన చక్కిలాల శేషయార్యుడు కనిని 
ఆహ్వావించి 


“ అతిశయోతేకోనమాద్యలం కారము 
ల్ల్‌లుకంగ ముద్దులు గులుకు ఫణేితి( 
బద్యకాన్యముగా (గ6 బ్రద్యుమ్నుచరిత౦0బు 
రసికు లౌనన(గను రచన చేసి 
తలరుచు ద్విపదగా వెలయసావిత్రి చ 
రిత్ర యొనర్చితి చి(త్రలీల 
భద్రాద్రిందగు రామభద్రునిపై నొక్క 
శతకందు6 బలికితి చతురఫణితి 
నేయెడ నరస్తుతులు నీవుసేయ వైన 
(భాతృవాత్సల్య మెసంగ(బబంధ మొకటి 
చెప్పి మా కంకితంబుగా. జేయు మిపుడు 
సుకవినుతగుణసముదాయ! సుబ్బరాయ: ” 


అని ప్రార్థించినట్లున్నది. ఈ పద్యమువఆన ' కృష్ణాభ్యు దయము * సుబ్బరాయ 
కవి కృతులలో కడపటిదని నిర్ణ యింపవచ్చును. ఇందు ఈ కవి రచితములుగా 
జెప్పబడిన సావిత్రిచరిత్రము (ద్విపద, భద్రాద్రి రామ (భద్ర) శతకము నను 
రెండు గంథములు మన దురదృష్టవశమున కాలగర్భమున గలిసిపోయినవి, 
కందుకూరి వీరేశలింగం సంతులు తన * ఆంధ్రకవుల చరిత్రము ._ మూడవ 
భాగము "న (ప్రద్యుమ్న చరిత్రమును పేర్కొనియు * ఈ కవి యెస్పటివాడో 
తెలియరాలేదు గాని నూజు సంవత్సరములకం పె పూర్వపువాడు ” అనీ మాత్ర మే 


(వ్రాసి పై సీసపద్యముతోపాటు శైలిని దెలుపుటకై మచ్చునకు మటి నాలుగు 
పద్యములను కృష్ణాభ్యుదయము నుండియే ఉదాహరించి యున్నాడు, దీనినిదిట్టి 
శ్రీ వీరేశలింగం పంతులకు (ప్రద్యుమ్నచరిత్రప్రతి లభింపలేదనియే తలంపవలసి 
యున్నది, లభించియేయుండిన అందుండియు కొన్నిపద్యముల నుదాహరించి 
యుండెడివాడే కదా! 


కాలము 


ముప్పిరాల సుబ్బరాయకవి రచియించిన కడపటికృతి కృష్ణాభ్యుదయ మని 
ఇప్పటికి లభించిన యాధారములను బట్టి స్పషమయినది, ఈ కావ్యమును 
తాటియాకులపై ప్రతి వ్రాసికొన్న |వ్రాయసకాడు చక్కిలాల వేంకకేశయ్య. 
కృష్ణాభ్యుదయము D. 475 తాళపక్ర ప్రతి తృతీయాశ్వాసాంతమున 


“ శార్వరినామ సం॥రం కారికినెల తే ౧౨ది ౧౨ ఘంటల వేళకు 
చక్కిలాల వేంకకపేశం యీ ఆశ్వాసం సంపూర ౦గా వ్రాయనయినది ” అనియు, 
పంచమాళశ్వాసాంతమున (కావ్యము చివరు 


“ వికృతినామ సం॥ మార్గశిర శుద్ద వంచమిలు వరకు ముప్పిరాల 
సుబ్బరాయలు వ్రాసిన కృష్ణాభ్యుదయ (ప్రబంధానకు నకలుగా వారే శార్యరినామ 
సం॥ తయి నెల ౪ వ తేదీని వేంకకేశయ్య చేత |వాయించినారు” 


అనియు కలదు. అన్తే D. 5671 [ప్రద్యుమ్న చరిత్రము కడపట “ శార్వరి 
నామ సం॥రం మాశినెల తే ౧౪ దీల వర్కు చక్కిలాల వేంక్కకేశయ వ్రాళ్ని 
ప్రద్యుమ్నచర్శిత సంపూర్ణం *” అనియు కలదు. 


వ్రాయసకాని ఈ వక్క ణమునుబట్టి కృష్ణాభ్యుదయ కావ్యము రచన 
వికృతినామ సంవత్సరము మార్గశిర శుద్ధ పంచమి నాటికి పూర్తి యైనదనియు 
(గ్రంథకర్త సుబ్బరాయలు శార్వరినామ సంవత్సరము తైనెల 4వ తేదివజకు 
జీవించియండి తన స్వీయపర్య వేకణమున చక్కిలాల వేంకపేశయ్యచేత ఆ 
(గ్రంథము (పతిని వ్రాయించెననియు తెలియుచున్నది, ఈ వికృతి సంవత్సర 
మార్గశిరము [క్రీ శ, 1170 యందొకసారియ్కు మఅల నలువది సంవత్సరము 
లకు క్రీ. శ, 1888 యందొకసారియు వచ్చినది. అశ్లే శార్వరి సంవత్సరము 


Xiv 

కై నెలకూడో క్రీ. శ, 1781 యందును మజిల (క్రీ, శ. 1841 యందును వచ్చినది, 
సుబ్బరాయకవి రచించిన (గ్రంథములు రెండింటికి చక్కిలాల వేంకకేశయ్యయే 
వ్రాయసకాడు, మనకు లఅభించుచున్న (ప్రతులన్నియు తాళపషత్రప్రతురే, 
కాగితపు (ప్రతులున్నను అవి వానికి వెనుక నెప్పుడో ఇతరులు (వాసికొన్న 
నకశే, క్రీ, శ. 1841 నాటికి భారతదేశముననేకాక ఆం ధ్రదేకమునకూడ 
ముద్రణ యంత్రములు విరివిగా స్టాపింపబడి వందలు వేలుగా పుస్తకములు 
కాగితముపై ముద్రింపబిడుచుండ, వేంఠకేశయ్య తాటాకుపై శ్రమసాధ్యమైన 
చెక్క_డపుబని చేయవలసిన యవసరము కన్పింపకు. ఒకవేళ ఏ కొందతో 
ఛాందసులు [గ్రంథమును తాటియాకుపె (వ్రాయుట ఒక పవిత్ర కార్యముగా 
భావించువారున్నను (శ్రీ వీరేశలింగం సంతులు తన జననకాలము (1848) వకు 
అంత దగ్గణలో వ్రాయబడిన తాళపత్రప్రతులను చూచి తన ఆం(ధ్రకవుల 
చరిత్రము_ప్రథమ ముద్రణమున (1897)_ముప్పిరాల సుబ్బరాయకవి అప్పటికి 
నూజేండ్లకు పూర్వపువాడు __ అని వ్రాసియుండడు. కావున వేంకకేశయ్య 
కృష్ణాభ్యుదయము తాళపత్ర (ప్రతిని (వ్రాసిన సంవత్సరము క్రీ. శ, 1841 కాక 
క్రీ, శ. 1781 ఆనుటయే మిక్కిలి యుచితము. కృష్ణాభ్యుదయ రచనాకాలము 
క్రీ, శ. 1770 యని తెలిసినది కాన తత్పూర్వ రచనయగు ప్రద్యుమ్న చరిత్రము 
మజొక పది సంవత్సరములకు ముందే రచింపబడియుండుననుట మిక్కిలి 
సంభావ్యము, కావున మన యీ కృతి [క్రీ శ, 1780._70 నడుమ రచింపబడెనని 
విశ్చయింసవచ్చును, 


ముప్పిరాల సుబ్బరాయలు ఇచ్చినట్లున్న కళాపూర్ణోదయ లిఖిత ప్రతి 
యొకటి మదరాసు ప్రభుత్వ (ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నున్నదని 
(శ్రీమల్లాది సూర్యనారాయణశాస్త్రి తాను పరిష్కరించి ప్రకటించిన కళాపూర్లో 
దయము పీఠికలో (వ్రాసియున్నారు. ప్రాయశః ఆ సుబ్బరాయలు మన (గ్రంథ 
కర్తకు పౌతుడో ఆతని వంశీయుడో అయియుండును. 


అభిజనము 


ముప్పిరాల సుబ్బరాయకవి కౌండిన్యగో[కుడు, ఆపస్తంబ సూత్రుడు, 
ఆయన పితామహుడు కృష్ణపండితుడ్కు పితామహి యశోదాదేవి ? తల్లి అలమే 
ల్మంగాంవిక్క తండ్రి కేశవయ్య. సుబ్బరాయకవి తన కృష్ణాభ్యుదయ 


XV 


కావ్యమును చక్కిలాల శేషయార్యున కంకితమిచ్చెను. ఈ శేషయార్యుడు 
మిత్ర బంధుజనంబులు కొలువ విద్వజ్ఞన వేషితుందై సభామధ్యంబున గూర్చుండి 
యుండి తన్ను ఆహ్వానించి 


“ ఏ యెడ నరస్తుతులు నీవు సేయ వైన 
(భాతృవాత్సల్య మెన6(గ6 బ్రబంధ మొకటి 
చెప్పి మా కంకితంబుగా6 జేయు మిపుడు 
సుకవినుతగుణసముదాయ: సుబ్బరాయ: ” 


అని (పారించినట్లు (వాసికొన్నాడు. దీనినిబటి చక్కి లాలవారు జమీం 
(a) గ లు 
దారులవంటి గొప్ప సంపన్న కుటుంబమునకు జెందినవారనియు, కవికి బంధు 
వర్గములోని వారనియు ఊహింసవచ్చును. ఈ సాన్నిహిత్యమునుబట్టి ముప్పి 
రాలవారి పూర్వులు చక్కి లాలవారి పూర్వులకు నియోగులవలి మం|త్రిక్యము 
కూడ నేటపి యుండవచ్చును, 


ముప్పిరాల,' చక్కి-లాల వంశీయులు నేడుకూడ నెల్లూరునందున్కు తత్సరి 
సర |ప్రదేశములందును నివసించుచున్నారు, కౌవున ముప్పిరాల సుబ్బరాయ 
కవి నెల్లూరు ప్రాంతమువాడని నిర యింప నగును, ఈ యుభయ వంశీయులును 
తుమ్మగుంట ద్రావిడళాఖీయులై యున్నారు. ఈ శాఖీయుల మూలస్థానము 
తొలుత పొ త్తపినాడు. 


కథా సంగహాము 


ప్రథమాశ్వాసము :  ద్వారకానగర వర్గనముతో కథాప్రారంభము, 
శ్రీకృష్ణునకు రుక్మిణియందు ప్రద్యుమ్నుడు జనియించుట. పూర్వవై రమున 
శంబరాసురుడు సూతి గృహమునుండియే (ప్రద్యుమ్నుని (ముచ్చిలి సముద్రమున 
బడవై చుట, ఆ శికువు నొకమత్స్యము మింగ, జాలరులు దానినిబట్టి శంబరునకు 
సమర్పించుట, వాని యాజ్ఞచే నా చేప మహానసము చేర డాని గర్భమునుండి 
ప్రద్యుమ్నుడు వెడలి, యట సూపకారుల కధ్యకురాలై సమయము వేచియున్న 
రతి కడకు చేరుట. 

ద్వితీయాశ్వాసము : మాయావతి యనుపేర నున్న రతిడేవియింట 
(ప్రద్యుమ్నుడు పెరిగి లబ్బయౌననుడగుట, ప్రద్యుమ్నుని సౌందర్య వర్లనము. 


Xvi 


రతి ప్రద్యుమ్నునకు తమ పూర్వ చరిత్రమును దెల్పుట, [గ్రీస్మర్హు వర్ణనము, 
యుద్దమున ప్రద్యుమ్నుడు శంబరాసురుని సంహరించుట. 


తృతీయాశ్వాసము: రతియు ప్రద్యుమ్నుడును ద్వారకాపురి చేరుట, 
వారిని జూడ వేడుకపడు పురప్రమదల సం భ్రమచర్యలు, ప్రద్యుమ్నుడు తల్లినీ 
దర్శించుట. వర్షర్తు వర్ణనము. శరదృతు వర్ణనము. 


చతుర్ధాశ్వాసము : ప్రద్యుమ్నుని మేనమామ యగు రుక్మి సంతాన 
ప్రాప్తికై శ్రీ విష్ణనిగూర్చి తపమొనరించుట. విష్ణుని యనుగ్రహమున నాతని! 
రుక్కవతి యను పుత్రిక యుదయించుట. రుక్మవతి పౌందర్య వర్ణనము, 
రుక్కవతి వినుకలిచే (ప్రద్యుమ్నునెడ మరులుగొనుట, హేమంత ర్తు వర్ణనము, 
రుక్కవతి విరహవర్షనము, ఉద్యానవన విహార, పుష్పాచయ, జలక్రీడాదుల 
వర్ణనములు, 


పంచమాశ్వాసము : రాత్రి వర్లనము. చంద్రోదయ, చం|దికా 
వర్షనములు, చంద్ర మన్మథ, మలయమారుతాదుల దూషణము, రుక్కవతి 
చెలిక త్తి కుకవాణి (ప్రద్యుమ్ను నెడకు దూతకృత్యము నడుప నరుగుట, 


షష్టాశ్వానము : స్వయంవరమున రుక్కవతి ప్రద్యుమ్నుని వరియించుటు, 
రుక్మి యాహ్వానముపై రుక్క్మిణీ(క్రీకృష్ణులు భోజ నగరమున శేతెంచుటు, 
రుక్కవతీ (ప్రద్యుమ్నుల వివాహ మహోత్సవము, జననీ జనకులతో నూత్న 
వధువుతో ప్రద్యుమ్నుని ద్వారకా(ప్రత్యా గమనము. 


ఆకర ములు 


(వద్యుమ్నుడు శంబరానురుని వధియించుట్క మేనమామయగు రుక్మ 
కుమారిత రుక్మవతిని వివాహమాడుట యను నీ రెండు గాథలు గల కథాభాగము 
తెలుగున మహాభాగవత దశమస్కంధో త్రరభాగప్రారంభమునను, హరివంశము... 
ఉత్తరార్థమునందును కలదు. సుబ్బరాయకవి కథాప్రారంభమున జన మేజణా-* డు 
వైశంపాయను నడిగినటున్న 


“ మునినాథ। హరివంశమున6గల్లు కథ లెల్ల 
వినిపించితివి వేడ్క. వీనులలర ” 


xvii 


అను వాక్యముచే తానీ యితివృత్తమును హరినంశమునుండి కై కొవినట్లు 
సూచించియున్నాడు. కానియిందలి కొన్నిఘట్టములందు కథ భాగవతకథాను 
సారిగ కూడ నడచినట్టు తెలియుచున్నది, హరివంశకథ ననుసరించిన రుక్మి 
కూతురు పేరు శుభాంగి కాని రుక్కవతి కాదు. అందు రుక్మి పొ త్రిపేరు రుక్కవతి. 
ఆమె ప్రద్యుమ్నపుతుడగు అనిరుద్దునకు భార్య యయ్యెను, ఛాగవత మున రుక్మి 
కూతురు పేరు రుక్కవతి, ఆ క్రమమే (ప్రద్యుమ్న చరిత్రమున గైకొవబడినది. 
హరివంశమున రతిదేవి శంబరు నియొద్ద మిథ్యాకళత్రభావమున మెలగినట్లును, 
మాయామయంబగు రూపంబొక్క-టి వాని కనుభవగోచరముచేసి తాను తప్పు 
కొని తిరిగినట్లును వర్తింపబడినది. భాగవతమున “ఆ రతి మాయావతియను 
పీఠ శంబరునియింట౬ బాతివ్రత్యంబు సలుపుచు ” అనియున్న వచనభాగమే 
ప్రద్యుమ్న చరిత్రమున ఛందోనుగుణముగ యతిప్రాసములకై యొనర్చిన చిజు 
మార్పులతో 


“అంత మాయావతి యనగ శంబరుని గే 
హమున బాతివత్య మాచరించు 
చును రతి .... =." 


ఆని రూపొందినది. హరివంశమునందును, భాగవతమునందును ప్రద్యుమ్నుని 
వివాహము ద్వారకలోనే జరిగినట్లున్నది. కాన్మి సుబ్బరాయకవి ఆ వివాహమును 
భోజపురమున వధువునింట జరిపి సమకాలమునాటి సాంఘికమర్యాదను 
నిలిపినాడు. భాగవతమున రుక్కవతి స్వయంవరము రుక్మి జీవివాహ సందర్భము 
నందువలె వధువును బిలిమిని [గ్రహించినట్లును, ఉద్రిక్తులెన రాజలోకమును 
భయ పెట్టి లొంగదీసినట్లును ఉండ, హరివంశమున స్వ -**౦వరము సరసమగు 
వద్దతియండే జరిగినట్లున్నది. సుబ్బరాయకవియు నీ పద్దతినే యనుసరించెను, 


ఆం(ధ్రమహాభాగవతమున లేకున్నను, సంస్కృత భాగవత మున నీకథా 
భాగమునందు ప్రద్యుమ్నుడు “కృష్ణు నపత్య" మను నర్థము నిచ్చు * కార్డి” యను 
పదముచే వ్యవహరింపబడియున్నాడు, సుబ్బరాయక వి శన ప్రద్యుమ్నచరత్రమన 
కక న పెక్కుసారులు మక్కువతో ప్రయోగించియున్నాడు. 


Xvi 
సమానేతివృ త్తముగల ఇతర కవుల రచనలు 


పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్న చరిత్రము : (శ్రీ వేటూరి (ప్రభాకరశాస్రిచే 
నంపాదితమె 1918లో ముదింపబడిన * ప్రబంధరత్నావళి' లో 508వ పుట 
నుండి 85వ పుటనరకుగల భాగమున పొన్నాడ పెద్దిరాజు రచనగా పేర్కొన్న 
ప్రద్యుమ్న చరిత్రమునుండి 22 పద్యము లుదాహరింపబడియున్నవి, వానిలో 
ఒక్క పద్యమునందు మాత్రము “ద్వారవతీపురి” యను (ప్రయోగమున్నది, 
తక్కినభాగమునం దెచ్చటను (ప్రద్యుమ్న చరితమునకు అన్వయింపదగిన 
వర్ణనము కాని పాత్రముల నామములు కాని సూచీంపబడలేదు, ఈ [గంథము 
లిఖిత ప్రతికూడ ఏ(గంథాలయమునను లేదు. ఒకవేళ శ్రీమానవల్లి రామకృషకవి 
వంటివారియొద్ద నుండియుండెనే మో? 


ఫణిధవు మాధవుడు_ప్రద్యుమ్న విజయము : పై ప్రబంధరత్నావళియందే 
104 పుటనుండి 107 వరకుగల భాగమున ఫణిధవు మాధవుని రచనగా పేర్ణాొన్న 
(ప్రద్యుమ్న విజయమునుండి 18 పద్యము లుద్ధరింపబడినవి. కాని ఒక్కపద్యము 
నందుకూడ ప్రద్యుమ్న గాథను సూచించు నాధారములు కౌన్సింపవ్యు ఈ (గంథము 
లిఖిత (ప్రతికూడ నేడెచ్చటను కానరాదు. 


కోదండరామకవి._రుక్కవతీ పరిణయము : ఈ రుక్కవతీ పరిణయము 
పద్యకావ్యమనియ్హు సమగమనియ్కు ఆంధ్ర సాహిత్య పరిషత్చుస్తక భాండా 
గారము (కాకినాడ) నందు కలదనియు (శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు, 1929 లో 
(ప్రకటించిన “ఆంధ్రవాజ్మయ సూచిక _ ఆము|దిత [గంథముల పట్టిక * లో 
తెల్పబడినది. దీనిని కవిచరిత్రకారు లెవరును పేర్కొనలేదు, ముందుచెప్పిన 
కారణములచే నే నా గ్రంథముయొక్క. లిఖిత ప్రతినికూడ చూడనోచుకొననై తిని, 
ఈ కవియింటి పేరేదియోకూడ పై పట్టికలో తెలిపియుండలేదు, 


లేకసల్లి సోమనాథకవి-రుక్కవతీ పరిణయము: ఈ రుక్కవతీ పరిణయము 
ఐదాశ్వాసముల (ప్రబంధము. విజయనగరము..ఆం ధ్ర విజ్ఞాన సమితివారిచే 
1940వ సంవత్సరమున |ప్రకటింపబడినది. ఈ సోమనాథకవి సత్యవరాధినతి 
మైన కాకర్గ్షపూడి గోపాలరాయ పొయకరావు నాస్తానమున నుండెను. ఇకడు 
విజయనగర సంస్థానాస్తానకవియగు అడిదము సూరకవికిని (క్రీ. శ. 1720. 
1780) వత్పవాయ తిమ్మ గజపతి రాజుగారి యాస్థానమున నున్న ఏనుగు 


హ్‌ 
అక్ష్మణకవికిని (క్రీ ఈ. 1759-1797) సమకాలికుడు, అడిదము నూరకవితోడి 


యితని కవితాస్పర్థ (ప్రసిద్ధము. సోమనాథకవి వార్థకమున ముప్పిరాల సుబ్బరాయ 
కవి ప్రొఢయౌవనమున నుండియుండును, 


సోమనాథకవి రుక్కవతీ పరిణయమున కథ భాగవతానుసారిగ శుకమ హర్షి 
పరీక్షీన్మహారాజునకు చెప్పినట్లు ప్రారంభింపబడినది. కథయంతయు ప్రబంధ 
వద్ధతిలోనే నడచినది. పుష్పలావికాది వర్ణనములతోగూడ పెక్కువర్ణనములు 
నుబ్బరాయకవి ప్రద్యుమ్నచరిత్రమునందలి వానినే పోలియున్నవి. అట్లని పై 
యిరువురు కవులు ఒకరి [గంథమును మటొకరు చూచీయుందురని భావించుటకు 
తగిన బలవ త్తరములగు నాధారములు కానరావు, ఈ [గంథమునకూడ 
కథ భాగవతమునందువలె రుక్మిణీ స్వయంవగగాథ కనుకరణముగ రుక్కవతికి 
న్వయంవరము (ప్రకటిం చినట్లును, ప్రద్యుమ్నుడు మూగిన రాజలోకము నదలించి 
రుక్కవతిని ద్వారావతికి గొనిపోయినటున్తు వివాహమచ్చటనే జరిగినట్లును 
ఇవర్ణింపబడివది, 


పై వివరములనుబట్రి, ముప్పిరాల సుబ్బరాయకవి రచన ప్రద్యుమ్న 
సంబంధి కథాంశముల ఆపూర్ణ సంవిధానము గల్లి *(పద్యుమ్న చరిత ' మను 
పేర ఆంధ్ర వాజ్మయమున ఆద్వితీయముగా బరగుచున్నదను విషయము విదిత 
మయగుచున్నది, ఇది యీ ప్రబంధ ప్రశస్తి కొక ముఖ్యవిదర్శనము. 


వ్రబింధ ప్రశ స్తీ 


హరివంశము భాగవతము లీలామానుషవిగ్రహుడై వ శ్రీకృష్ణుని 
కల్యాణగుణాత్మకములగు కథలకు నిలయములు, హయ గీ వోపాసకుడగు 
ముప్పిరాల సుబ్బరాయకవి యా రెండింటియందును బ స్తకములై న (ప్రద్యుమ్న 
తుమారాధికృత కథాంశములను గైకొని ప్రబంధోచితముగ మలచి యీ కావ్య 
మున పొందుపజిచియున్నాడు, ఆయా కథాసందర్భములకు సహజదీ ప్తిని 
చేకూర్చు వర్ణనములకో (పద్యుమ్నచర్మిత్రము, ఆముక్తమాల్యద, వసుచరిిత్రము 
మున్నగు పూర్వ ప్రబంధములకు సై దోడుగా నిలువగలుగుటతోపాటు స్వతంత్ర 
భావములచే రసిక హృదయములను మురిపించుటలో నొక (ప్రత్యేకతను సంత 
రించుకొన్నది, లాక్షణికులు పేర్కొన్న అష్టాదళవర్షనములలో కించిదూన 


AX 


ముగా నన్నియు సందర్భొచితిని గోల్పోవని విధమున నిందు నిబద్దములై నవి, 
కనుపర్తి ఆబ్బయామాత్యుని అనిరుద్ద చరిిత్రమువలె నిదియ నొక ' పిల్లి పసు 
చరిత్రము” గా (వశ స్తికక్కుదగి యున్నది, సుబ్బరాయకవి శేలి సంస్కృత 
సదభూయిష్టముగా కాన్సించినను అందు మృదుమధురములగు త త్సమపదములతో 
మేలిమి తెలుగుపలుకులు గుర్తింప రాని విధమున కూర్పబడినవి. 


ప్రద్యుమ్న చరిత్రమున ఆంగిరసము శృంగారము. వీరము దానికి 
ప్రధానమైన అంగరసము, ఉఊత్తరార్థమున రుక్కితపోవర్షనమున్మ  (శ్రీవి వు 
ప్రత్యక్షమైన పట్టున శాంతరసము ప్రతీతమగుచున్నది, ఈ కావ్యమున వ స 
క్యము లేదేమో యను సందేహము కల్లుటకు వీలున్నది, పూర్వార్ధము నం లి 
శంబరాసురవధగాథ, ఉ తృ రార్భ్థమందలి రుక్మవతీ స్వయంవర కథకు పోషకముగా 
అనగా (పత్యక్షప్రయోజనకారిగా- కల్పింపదిడక రెండును భిన్నభిన్న 
('ప్రబంధములవలెనుండి ప్రత్యేకము పూర్వార్హమున వీరము, ఉత్తరార్హమున 
శృంగారము వానికి ఆంగిరసములవలె భాసించినవి. ఇది కావ్యత్వమునకు 
భంజకముగా స్టూలవృష్టికి కాన్సించును. కాని రతిపతియగు ప్రద్యుమ్నుని విశ్వ 
మోహనకర సుందరరూపము, శంబరాసుర నిగ్రహసమర్హమైన యతని ఆతి 
మానుష పొరుషము దశదిశల సంకీ ర్యమానములై, రుక్కవతి కేవలము వాని 


వినుకలి బలముననే ప్రద్యుమ్ను నందు మరులు నిలుపుకొనునట్లు చేయజాలినవని 
సమరించుకొనవచ్చును, 


ముస్పిరాల సుబ్బరాయకవి ఆనంతర [ప్రబంధయుగమున వెలసిన (ప్రౌఢ 
కవులలో అగ్రగణ్యుడనీ చెప్పదగిన (ప్రతిభావ్యుత్సత్తులు కలవాడు, ఈ కవి 
శ్లేషాను ప్రాణితాలంకారిక రచనలో రామరాజభూషణుని, నగర బుతువర్ణనలలో 
శ్రీకృష్ణ దేవరాయలను. ప్రసన్న మధురమైన కవితాధారలో పెద్దన తిమ్మనలను 
అను ప్రాసాది శబ్దాలంకారములతో గూడిన సహజ కవితా పాండిత్యములందు 


బమ్మెర పోతనన్సు తెలుగు పలుకుబడుల కూర్చునేర్చులో చేమకూర వేంకట 
కవి వంటి దాక్షీణాత్యకవులను స్మరియింప జేయును. 


సుబ్బరాయక వి (ప్రయోగములు కొన్ని ఆతనికిగల సంస్కృత వ్యాకరణ 
శాస్త్ర పరిజ్ఞానమున్సు వై దికవాజ్మయ పరిచయమును, జ్యోతిర్విద్యా ప్రకజేశమును 
నిఘంటు పరిశీలనశ క్రిని ప్రకటమొనర్చుచున్నవి. వాని వివరణము (గంథాంత 


మున సీయబడిన ' లఘువ్యాఖ్య 'యందాయా సందర్భములలో పొందువజలుస 
బడినది, 


ఈ 
అలి అలీ అర 
పరిష్కరణ పద్దతి 


ఈ [గ్రంథము[ద్రజమున కొన్ని సామాన్య నియమములు తుచ, 
తప్పకుండ అనుసరింపవలెనను పట్టుదల వహింపలేదు. విరామచిహ్నాములు 
అవసరమని తోచినచోట్ల మాత్రమే పాటింపబడినవి, అర్హావగతికి భంగమురాని 
చోట్ల విరామచిహ్నములే కాక ఆర్జానుస్వారములు, (ద్రుత కార్యములు (సరళా 
దేశములు) గసడదవాదేశములుకూడ పొటింపబడలేదు. పదచ్చేదమున క్రై విడువ 
దిడు విబుపు (50209 విషయమున ఆభాసమాతముగ గొంత యశ్రద్ద కన్సింప 
వచ్చును, పాఠకులు వానిని సులభముగనే సవరించి చదువుకొనగలరను విశ్వాస 
ముతో వాని నన్నిటిని తప్పొస్పుల పటికలో చూపలేదు, ఉదాహరణమునకు 
కొన్ని యీ క్రింద నీయబడినవి: 


1 ౪g: 42 పద్యము, ర్‌ పం క పజుప కరికర.. కు మాటుగ,పఆుస(గరికర 


ఖర్‌ అ 289; సీమలంబారా »  సీమలన్సారా 
Hh a 3 3p hh ఈ చెలిచెంత ఏ చెలిచెంత 

33. OO. ఇ శీ 39 మంచు(బలె i మందు బలే 
iy » 119 » 18 » యంచ లసిత లీ యంచల సిత 

sis te స 16 ,, దావ దావద 3 దా వదావద 


అనీ పరింసవలయును. 


షష్టాశ్వాసము 42 వ పద్యము 4వ పాదమున మూలమున “ కంత నడపించి 
హితులతో నడచు '' అని యున్నది కాని యచ్చట స్పషముగా యతిభం గము 
తెలియుచున్నది. ఇది వ్రాయసకాని పొరపాకై యుండవచ్చునను భావముతో 
నేను స్వతంత్రించి “ [కంత ....హితులతో (గదలు” అని మార్చియున్నాను. 
అశ్లే తృతీయాశ్వాసము 26వ వద్యము మొదటిపాదమున ““ఉవిద యొక ర్తు 
మాధవ తనూజుని'” యని కవి ప్రయోగించి ౩కన్నాడు,. ఇచ్చటను యతి 
భంగమే. కవియే సులభముగా “తనూద్భవు ' అని ప్రయోగించియుండవచ్చును, 
ఐనను నేను దానిని మార్చలేదు. 


ప్రథమాంతములై న యుష్మదస్మద్వి శేషణములకు 'వ్కును'లుకోాని 
“రుమ్ము"లు కాని పరములు కావలసినచోట్ల కవి వానిని నియతముగా పాటింపలేదు. 


Xxil 


“కూర్మితమ్ము(డవయి” యనుటకు బదులు “కూర్మితమ్ము(డయి' (V-40) యనియే 
ప్రయోగించియున్నాడు. ఇట్టి ప్రయోగముల్తే ౪-41, 50, 52 మున్నగు పద్యము 
లలో కలవు, తిక్కన ఉద్యో గసర్వము._తృతీ యాశ్వాసమున = ద్రౌపది 
(శ్రీకృష్ణునితో సందేశ మనుపు ఘట్టమున “పాండు భూపరునకు( గోడలై తి ” 
అని ప్రయోగించియున్నాడు. ఇచ్చట ॥ కోడలనైతి ' అనియే కదా ఉండవలయును, 


పరిష్కరించునపుడు (డ్రుతము స్వత్వ (ని, ను) రూపములోనున్నకొన్ని చోట్ల 
ఖండబిందువు వదలబడినది ఉదా:. 'మాఘసత్కవిని బల్మాజు' (1-9) 
దురర్ధ స్ఫూర్తిని పరిహరిందుబకు కొన్నిచోట్ల (ద్రుత కార్యము చేయలేదు, ఉడా:._ 
“ రుక్మిణీ నందనునకు తోషముప్పతిలంగ ' (౧-61), *గానుంగలలో పొక్క_లా” 
(11-69) మున్నగునవి. కొన్నిచోట్ల అనుప్రాసపు సొంపు చెడకుండుటకుగూడ 
పె ఏధ మే ఆవలంబింపవలసివచ్చినది, ఉదా:. “రహితను తను " (V-11) 


అక ప్రత్యయము పై నుగాగమము వంటివి కొన్ని కవి కిష్టములే కాబోలు 
నని నేను మార్చలేదు, సమకాలమునాటి కవులందలు నటి ప్రయోగములు 
చేసియే యున్నారు. ఈ తెల్పినవిగాక ఇంకనుగల విశేషవిషయములు 
* లఘువ్యాఖ్య ' యందు వివరింపబడియున్న వి. 


కాటియాకుల (ప్రతి D. 65/1 నుండి పరిష్కరించుట కనువుగా యథా 
తథముగా కొగితము పెకి “(పద్యుమ్న చరిత్రము 'ను ఎత్తి వ్రాసియిచ్చినందులకు 
విద్వాణ శ్రీ A.V. శ్రీనివాసాచార్యులకును, (గంథపరిష్క.రణకార్యమున 
సం దేహనివృ త్తి కొజకు నాకెంతో తోడ్పడిన డా॥ M, 5. నారాయణమూరి , 
4.4. Ph. D.కిని 'ప్రూపు” లన్నియు దిద్ది పెట్టుటయందును * అఘువ్యాఖ్య " 
సమకూర్చునపుడును నా కత్యంతము సహాయపడిన శ్రీ ౬.']. కృష్ణమూర్తి 1 .., 
కును నే నెంతయు కృతజ్ఞుడను. 


ప్రద్యు మ్నచ రిత్రము 


విషయసూచిక 


నబాడాదారాయింతానారాగామ్య శగరాతిలుకాలాను.. 


(ప్రథమాశ్వాసము 
విషయము. 


ఆశంస 

వాయగీవ స్తుతి 

లథ్మీ స్తుతి 

రివ నుతి 

పార్వతీ నుతి 

[బవ్మా స్తుతి 

సరస్వతీ నుతి 

విఘ్నేశ్వర స్తుతి 

సుకవి స్తుతి 

కుకవి నింద 

కవివంశ [క మము 
షష్ట్యుంతములు 

కఫా [వారంభము 
ద్వార కాపుర వర్ణ నము 
పుష్పులావికా వర్ష నము 
(శ్రీక ఎప్స్‌ వర్ణ నము 
రుక్మిణి గర్భము దాల్చుట 
(పద్యుమ్న జననము 
(పద్యుమ్నుని శంబరాసురుండు జలధి బడ వై చుట 
(పద్యుమ్నుండు రత్తిదేవియింట6 బెరుగుట 
ఆశ్వానాంతము 


త్‌ 
5 


= “వ రా క హీ 09౨ CC ఆరి ౧౨ DD fla — fa 


nD re i 


XXIV 


విషయము 

ద్వితీయా శ్వాసము 
వనంతాగముము ॥ 
(పద్యుమ్ను (డు యౌవనము (తాపించుట క 


(పద్యుమ్నుని సౌందర్యవర్ష నము వ 


రతి'దేవి విరహవర్జ నము i 
రతిదేవి | పద్యుమ్నునకు. దన్నె టింగించుకొనుట 
(గ్రీవ్మర్తు పర్ణ నము 


(ప్రద్యుమ్నుడు శంబరుని యుద్దనున కావ్వోనించుట సట 


(పద్యుమ్న శంబరానురుల యుద్ధము 3 
శంబరు [డు మాయాయుద్ధమునకు. దొడరుట పటట 


(ప్రద్యుమ్నుడు శంబరానురుని సంవారించుట yn 
ఆ శ్వానాంతము హస్తే 
తృతీయా శ్వాసము 
(పద్యుమ్ను (డు ర తిసహితు( డై 'చ్వార కావురికి 
బయలు చేరుట ... 


రె వతక పర్వత వర్ణ నము 
(పద్యుమ్ను దర్శనోత్సుకలై న పురప్రమదల 
సంభమచర్యలు క 
(పద్యుమ్నుండు రుక్సిణి మందిరము డాయవచ్చుట పట 
షె అ 
కంచుకి [పద్యుమ్నాగమనమును (శ్రీక ఎ్రమునకు( 


దెల్పుట a 


రతి సహితు(డై |పద్యుమ్ను (డు జననీజనకులను 
దర్శించుట “౭౪ 


పుట 


బిల 
28 
29 
81 
88 
ల 4 
40 
41 
48 
45 
46 


47 


49 


క్‌ 
్ర్‌బి 


ల్‌5్‌ 


ల్‌ 


XXV 


విషయము, వుట. 
వరరు వర నము set 58 
తయ ఆబాల £9 
శరద్భతు వర నము a 62 
లిం 
ఆశ్వాసాంతము. వూ 66 
చతుర్తాశ్వాసము 
థి 
రుక్మి పు తార్జియె (శ్రీవిష్ణునిగూర్చి తప మొనరించుట ... 67 
క్ష అజ వ sus 
రు కి విష్ణువు (ప్రత్యకమగుట 69 
దశావతార సుతి ర 70 
రుక్ళవతి జననము ప 78 
రుక్ళవతి సౌందర్భవర్గ నము [గా 78 
రుక్ళవతి |పద్యుమ్ను నెడ మరులుగొనుట స 79 
పామంతర్తు వర్ణనము ప్రస 81 
రుక్మవతి విరవావర్ష నము మహన 84 
ఉద్యానవన వర్ల నము men 88 
పుష్పూపచ య వర్ణ నము న 90 
సరోవర వర్ణనము కపి 92 
జల కీడా వర్ల నము సస 94 
ఛెలిక_త్తియలు రుక్మవతికి శె తో్యోపచారము లొనర్చుట .., 98 
ఆశ్వాసాంతము పైట 98 
పంచమాశ్వాసము 
సూర్యాస్తమయ వర్ణనము saa 100 
రాత్రి వర్ణనము ఫు 108 
చం|దోదయ వర్ణనము సి 105 


చం;దికా వర్ణనము me 105 


xxvi 
విషయము. 


చం, దోపాలంభము 
మన్మథ దూవణము 
మలయమారుత దూషణము 4 
శుక వాణీ దొత్యము 
చం చా న్తమయ వర్ణ నము 
నూర్యోదయ వర నము 
ర 
ఆశ్వాసాంతము 


షస్టాశ్వాసము 
అ 
రుక్ళవతీ స్వయంవర వర్ల నము 
(a) 
రుక్ళవతి | పద్యుమ్నుని వరియించుట 
రుక్మిణీ (శ్రీక్ళష్ణులు భోజపురికి. దరలివచ్చుట 
పదుంమ్నుని బెండి కొడుకుం జేయుట 
(ట్రీ ర్‌ 


రుక్మవతిని బెండ్లి కూతుం జేయుట we 


రుక్మవతీ | పద్యుమ్నుల వివావామహోత్సవము 
ద్వారకా _పళ్యాగమనము “02 
ఆశ్వాసాంతము 


కు 


110 
118 
115 
116 
121 
124 
124 


126 
129 
180 
188 
184 
186 
140 
144 
145 


శ్రీరస్తు 


ప్ర ద్యువ్ను చరిత్రము 
(ప్రథమాశ్వాసము 
4 క త 
ఆళ౦స 


ఉ. (శ్రీకర ముప్పిరాలకులసింధునుధాకర మి[తపాకవో 
నోకవా సుబ్బరాయకృత నూత్న సుపద్యబిస| పసూనజా 
సోకమరంద బిందువులు నూరిజనాళులు * తృ ప్పిమీఅంగా 
నాకలి తీరం |గోలు(డు సురావళి ముల సుధంగొన్న కై వడికా. 1 


హయ(గీవస్తుతి 
ఉం (శ్రర మణీమణీరు చిర దృష్టి చకోరక చం[దు6, జం|దికో 
చారశరీరు, * నంబుజనుదర ఎనపు_స్హక ధారు(, జారుహాౌ 
షార చిత తయీావివిధశా స్త సమాజు, శతార్కళేజు, దు 
ర్వారకృ్ళపాసమన్వితు(, దురంగముఖాఖ్యవారి౯ భజించెదన్‌. 2 


© క్నీస్తు త్రి 

మ. జగతీనీలలకుం గవుంగిటికిరా సందీక, నీలాంబువా 
వాగశానూన తటిల్ల తాకృతి నిజపాణేళు వతస్థలి౯ 

జిగి నెమ్మెని సొబంగు వితయయి భాసిల్లంగ నెల్ల ప్పుడుం 

దగు దుగ్ధాబ్టితనూజ మా కొనంగుగాత౯ నిత్యకల్యాణముల్‌ “8 


1. సంబుద్ది - సూరిజనాళులారా 
2. హయ గీవుని వర్ణము తెలుపు-- 
“జ్ఞానానందమయం దేవం నిర శలస్ప టిీకాక్ళతివ్‌, 
ఆధారం సర్వవిద్యానాం హయ గీవ ముపాస్మహే, ” = హయ గీవస్తో తవ్‌ఎ. 


om 


(పద్యుమ్న చరితము 
శివస్తుతి 
భూతిధరించి కెంజడలుపూని మెయిం బులితోలుగప్పి వి 
ఖ్యాాత మునీశ్వరుండవయి కాముని గెల్బియు "గల్వలేక యో 
వో తలనె త్తికొంటి వొకయుగ్మలి నం చెక సెక్కమాడు దు 
రాతరుణిం (బియం బెనంగ( గౌంగిటంజేర్చిన శంభు గొల్చెద౯ా. 4 


పార్వ తీ స్తుతి 
ఏ సుందరీరత్న మిందిరారమణు సో 
దరియాట. (బకటించు. దనువిలాన 
మే భామ భూభృత్త నూభవ యౌట వ 
క్యాణించు " వతోజక రివ భావ 
మే రాజవదన కంఠీరవారోహిణి 
యాట నూచించు మధ్యంబుచంద 


మే మతత్తకాళిని సామజానను తల్లి 
యౌట చనెణింగించు యానభూతి 


(| యట్టి యంబ, సనమసాగమావలంబ 


ఎన కతనితంబ, ముఖజిత చం దబింబ 
దివ్యసద్గుణనికురుంబ, (తిజగ దంబ 


చెలంగి మదఖీష్ట సంసిద్ధి "దేయు.(గాత. ర్‌ 
వ 


. నిగమములుం బురాణములు నిర్మలరూపము దాల్చి కొల్వంగా 


జగము సృజించుచుం బలుకుచానను నాలుక (బూని వేడ్క-_తో 
నగణితభోగ భాగ్యముల* నంది నుఖంచు పితామహుండు సాం 
పుగ మదఖీష్ట కావ్యమును బూ ర్హివహింపంగ( "జేయు. గావుతక౯ా. 6 


స “వ్యాఖ్యానించు "నకు వికృతిరూపముగ "పెక్కుసారులు (వయోగింపబడినది. 
= ఈ యాజక్షరములు మూలమున (_కిమిదష్ట్టముల్లై స్సష్టా స్పష్ట్టముగ గుర్తింపనై 


యున్నవి, 


(పధమాశ్వాసము 3 
సరస్వతీస్తుతి 
. వీణాపు స్తకమండిత 
పాణికా, సునవేణి, గమలభవురాణి., బృధథు 


[శోణిం, గల్యాణిక, శుక 
వాణికా, వాణికా భజింతు వాక్సాతురికి౯. fi 


విఘ్నేశ్వరస్తుతి 
శరజా శాదరణీయు(డ |ప్రవిలస" తారంగవక్టు ండునై_ 
గిరభూ పీతియు సల్ని పుష్కరగతిం [గీడించుచు౯ నీలకం 
ధర మోదం బొనరించుచుకా ఘనత భ క్ష శేణికి౯ భవ్యద్భ 
షి రహింగూర్చు వినాయకుకా నిరతము సేవింతు నిష్టా ప్తి కి౯. ర 


సుక విసుతి 
అద 


రల 


వాల్మీకి పాచాబ్దవందనం బొనరించి 
బహువిభంబుల వ్యాసు (బస్తుతించి 
కవిశిరోమణియెన కాళిదాసు భజించి 
దండికి సాష్టాంగ దండము లిడి 
[పౌఢవాచా "భూతి భవభూతి. గొనియాడి 
మాఘసత్క-విని బలాలు పొగడి 
ధీరతోదారు మయూరు నన్ను తింజేసి 
భారవికవికి జోవో రొనర్చి 


1. ఈ నాలు గక్షరములు మూలమున (కిమిదష్టములు,. 
ఏ“ వాచా” శబ్దము (పధమాంతమె 
న. భాగురి రల్నో ప మవాప్యో రుపసర యో: 
ఆపం చైవ హలంతానాం యధా వాచా నిశా దిశా” 
జ సిద్వాన్ల కౌముదీ- అవ్యయ, పకరణవ్‌.. 


em 


(పద్యుమ్న చర తము 


స యార్యు. డై_నట్టి నన్న పాచార్యు(, దిక్కు 


నార్యు, నాచనసోము, నెజ్టనం గళాన 
నాథు (శ్రీనాథు, భాస్కరు నయ మెసంగ (6 
దలచి తక్కిన కవుల కంజలి యొనర్హు. 9 


కుక వినింద 


ధర భగవదర్పితంబగు 


నురుకావ్యము. జూచి పదరుచుందురు కుకవుల్‌ 
నరణి. జను కరిని గని కు 


ర్కురములు చౌచొలం జేరి కూసెడి నూడ్కి౯. 10 


అని యిష్ట దేవతా (పార్థనంబును సుకవివందనంబునుం గుకవి నింద 
నంబునుం గావించి [పద్యుమ్న చరి్మితంబను నొక్క మహోపబంధంబు 
రచియింపంబూనినవాండ నై. మద్వంశ|కమం౦బు వివరించద. Il 


కవివంశక్రమము 


శ్రీరమణాంఘీరాజీవసేవారతుం 
డభినుత నుగుణ రత్నాకరుండు 

కమలాక్ళపానిరీమణ లబ్ధివిభవుండు 
తతమనీమో వినిర్జి తగురుండు 

సురుచి రాప స్తంబసూ తుండు, కాండిన్య 
గో తుండు, బుధజనస్తో తపాాతు. 


డనఘు.డు, ముప్పి రాలాన్వయపాథోధి 
సంజాత రాకా నిశాకరుండు 


. వోర డిండీర పుండరీ కాండ 'జేం[ద 


ఖండపరశు ద్యులోక వేదండ కాండ 
వెండురయళోనుమండి తాజూండ భాాండు. 
డతిశయిలైను గ లప్ప పండితవిభుండు. 2 


గక 


1. మూలమున ' వెట్టిప* యని యున్నను రూఢమ్హైన * యెట్టిన ’ రూపమే గై కొంటిని. 


gm 


(పథమౌా శ్వాసము 


. ఆ ధీరమణికి వితరణ 
రాభఖేయు.డు సకతతమహిత రాధారమణీ 
నాథభజనుండు సుగుణ స 
నాథు(డు కేశవయ పొడమె నందను€ డగుచుకా. 


(శ్రీ) యళోచా ' మీత చిరతపోమహిమచే 
భువనహితంబుగా. బొడమ్‌ు, సవాజ 
బలసవాయుండయ్యు బహుపుణ్యజనమవో 
భంగ కియాసిద్ధిం [బణుతి కెక్కి 
'దానవిహృతి విబుధ [పక రంబులు 
తనరార, భూభృదుద్ధరణళ క్రి 
నొనర్‌, దీనవజావనమున వెలుగొంది 
సాధుబ్భంచదా మోద సరణి మెల6గి 


గీ. పృథుతరబహ్మా కేజోగరిమ నెసంగి 


ధరణి నాళిత పారిజాతం బనంగ6 
బర(6గి, గురు బాంధవప్రియపరత మనుచు 
చేశలత నివ్వటిల్లె నా కేశళవుండు. 


. మకరాంకరూపునకు భ 
వ్యకరున కా కేళనయకు నల మేల్మంగాం 
వికకుం దనయు(డ నైతిని 
[బక టం౦బుగ జగతీ సుబ్బరాయ. డనంగ౯ా. 


యుతి యును |బాసము గణప 
ద్దతియు వెలయ దురగవదనుదయచే నేత 
త్క్బృతి నిర్మాణ మొనర్పంగ 
నతిమోదముతోడ. బూని య ద్రైేవునకుక. 


1. కేశవయ తర్చిపేరు “యశోద” దైన అన్వయము నుకరము. 
2 ముప్పిరాలవారు నియోగులై మంతిత్వము నెజపిరి కాబోలు. 


14 


16 


(పద్యుమ్న చరి తము 
షష ంతములు 
© 

. (శ్రీతరుణీపతికి, గుణ 

(వాత సరిత్సతికి, నుమకశరళ తాక ఎకికిం 


బూతకథాతతికి, వాతా 
రాతివిగాట్సంతతికిని రతీతయతికికా. 


=. అరుణాంబుజ చరణాను 


సృరణవాతబు ధాఘతతికి, మరుదగధృతికి౯ 
ఫర ణాగతభరణాతత 
కరుణాన్వితమతికి, దే త్యగణమదవ్శాతికి౯,. 


* వందారుపురందరముఖ 


బృందారకబృందునకు, భరితనందునకుకా 
నందిపిత సుందర కా 
నిందితమధుపాకశాసని శ శేందునకుకా. 


: నే తీకృతమి[ తాబ్దా 
మి తునకు, శరద్ద్హ నోపమితగా[తునకు౯ 
ధా|తీ కళ[తునకు, నుతి 


బా తునకు, భ వాళ్టీ తరణ పటు నూ తునకుకా. 


. వేదాఫవోరిదనుజ వి 


భేదునకు, సమ స్త మౌెనిబ ందానందో 
త్వాదున, కురు పావండా 
హాదచ్చేదునకు, బుధక్ళ ఆ మోదునకు౯. 


lt 


1 


2 


సభ క్తి సమర్పి తంబుగా నార చియింపంబూనిన [పద్యుమ్న చరిత! 


బను మహా పబంధంబునకు.( గ థాకమం బెట్టదనిన, 


వి 


em 


(పధమాశ్వ్యాసము 
కథా (పొ రంభము 


(శ్రీమజ్జనమేజయ వను 
ధామండలవిభు(డు వారికథా సంళవణ 
[సేమను వేద వ్యాస మ 
హోమునిశిష్యప్రవరున కనియె౯ వేడ్క. 


. మునినాథ ! పవారివంశమున( గల్లు కథ లెల్ల 


వినిపించితివి వేడ్క. వీను లలర 
రుక్నిణియందు సరోజలోచనున కే 

సరణి. (బద్యుమ్ను౦డు నంభనించె 
నతడు సూతిగ్భ వాంబునందుండC గొనిపోయి 

శంబరుం డేటికి జలధి వెచె 


జలనీధి వెలువడి శరుండగు న ధైత్యు 
గృవామునం చేరీతి వృద్ధినొందె 
ధ్‌ 


మాయవలన సెక్కుమాయలు గఅచి యా 
మాయి నెవ్విధమున మాయ. జీసెం 

దరుణిం గూడి యెొటుల6 దమపురిం జేరెం ద 
ద్విధము చెలియబజిపుము విస్తరించి. 


అన విని యా వై_శంపా 

యనముని య త్యాదరమున నాతనితోడకా 
జననాథ ! సావధాన మ 

తిని వినుమని తచ్చరితము దెలుప. దొడం ౧౯. 


ద్వారకాపురవర్శనము 


జా రాంభోధితరంగ వేష్టిత లస త్సాలావృత[పాంత మై 
తారాధ్వాధిగళా[గవోటక కనతాధావళీయుక మె 
ద్వార స్ఫారపురీలలామ మలరుకా ద్వారావతీసంజ్ఞ చే 
మారుత్యర్థ ససంభ మోద్గత మవోమైనాక శై లంబనన్‌. 


29 


24 


దర్‌ 


26 


రా 


రతా 


[ పద్యుమ్న చరి[ తము 


క ఘృణి మహితానంత మణికులభూవణ 


రామాభివృద్ధి విరాజితంబు 
జగదభినుతకుంద శంఖ సమాఖే రక 
నిది రాజరాజసందీపితంబు 
ఘన శతమన్యుముఖ్య విబుధసం తాన 
వరసుధ ర్మా వాప్య వె భవంబు 
కృర్ణ సుయోధన కృతవర్మ బల భీష్మ 
శూరసేనోద్దవ శోభితంబు 


, నగుచు నలగ న యో ధ్యాలకామరావ 


సీ కరినగరములతోడి దిటు గాంచి 
ఘోరదోస్సారపటుశరాసార వెరి 
దురవగావాంబు ద్వార కాపురవరంబు. 27 


: వరణస్వుర్ణ వినిర్మి తాగ వికల వ్యాపార సంధు&ి బాం 


బర రత్నామితిరుల్లి యోగ చలి తాత్మతు త్త, తదశ్న భా 
భరసంధి పసభ్యపవేళశకలనా భగృ్నొారుయుగ్మావ్భా తా 
పరనామం బది యాది(గాంచె నరుణపాఖ్యుం డనూరుండనకా. 28! 


ఖగన|మాట్భితతుండఖండనభయ గస్తాహి రాణ్మండలీ 
నగరాంతర్వసదంగనాజన వచోనై పుణ్యనం చోదనా 
వగ తాపద్విని వారకాత్మగురు తర్ధ్వాాపాద విజ్ఞావనో 
ద (= 
రగ పాతాళమరుద్దునీలవారినా( దళ్జేయ ము-్ళాసిలు౯. 29 


అరయ హిరణ్యగర్భాఖ్యు (డై విధి రాజ 
వాంసా శయత: గాంచి యలయంశకేని 

అల పుణ్యజనపాళి కహితు(డై గీప్పతి 
కావ్యవి చ్వేషంబు, గాంచండేని 


em 


(వపథమోశ్యాసము 
ఉగజుడై గుహు( డురుపాదపీడిత 
నీలకంఠకుండయి నిలువంజేని 


కూరభుజంగుల కూటమి దా మాని 
"శమం. డధోగరిం జెందండేని 


'రాజ'సేవావిర కియు, రహి గళాను 
రక్తి, గురుభ క్తి, నత్కియావ్య క్తి కలుగు 
మాకు సరియౌదురని పెక్కు_జోక లమర 
వెలసి తర్కింతు రవ్వీటి వి పవరులు. 


, ఘనతరంబుగ. గాంచనగర్భు. డ నెడి 


నామమాత్ర మెకాని యానలువ తనదు 
భవన మెంతయు నప్పులపాలు చని 


ననుచు నాతని మదిమెచ్చ రచటి ద్విజులు, 


పటుపుండరీక వై భవము మించె నంటంచు. 
బటుపుండరీక వై భవము మించు 
హంస పభా పొఢి నవఘళించి నంటటంచు 
వాంసపథా పౌొఢి నవఘళించు 
ద్విజరాజవిస్పూ ర్తి ధిక్కరించె నంటంచు 
ద్విజరాజ విస్పూ ర్తి ధిక్కరించు 
హారిరాజు నిరసించి సిరివహించె నంటంచు 
హారిరాజు నిరసించి సిరి వహించు 


నార! కీర్తి పతాపంబు లరయ నిట్లు 
లలరి యన్యోన్యసద్భశ |క్రియానువృ త్రీ 
గలిగి వర్తిల్ల సంపూర్ణ కాములై న 
రాజవర్యులు వొల్లు రా రాజధాని, 

2 


లీ0 


81 


లిల్లి 


10 


రబ్‌ 


en 


(పద్యుమ్న చరితము 
దుగ్గాప్పి నుమళరు. దూలం. జేసెను గాక 
పూర్ణ పొరుష మె శంభునకు జగతి 
శతకోటి బలమున నుతుండయ్యెంగా కిం దుం 
డవిపథతపాలు( జే యవనిలోన 
గురురాజమౌళిఖీకరు(డు గాక కు ఠారి 
నిజధర్మరకతణనిరతు. డె భువి 
సరస విష్వక్సేన సామర్థరమున( గాక 
మగటిమీ. గనియెనే మహీ. గిరీటి 


. యనుచు వారల నిరసించి యఖిలజనులు 


తమ్ము. గొనియాడ సవాజపళాపమహిమ 
న పతిద్వంద్వవిఖ్యాతి నఖలదిళల. 
దనర విహరింతు రప్పురి ధరణివతులు. లలి 


హిత రాజ శేఖరాహిత భె కవ త్రీ ని 
వారణం బొనరించి వరలె నేని 
ఎనసిన నేరినవై నను భంగగతి బహి 
ష్కృతి యొనరించి ఘోషింపంకేని ' 
కఠినభావంబును గాంచక వెస సచా 
గతికి వినముడై కదలెనేని 
ద్విజముఖవిగ ళితనిజఫలతతి గాక 
మధుపసాంగత్యంబు మానెనేని 


సఖుల సిరినించి, యొరులను సంతరించి 

ఘనుల( బూజించి, ధనమును ఘనత బెంచి 

పరంగు మా కెనయో (శ్రీద,శరధి, మెరు 

సురతరు లంటంచు వ్వ పురి నెనంగు. 94 


1. నిషేధము చెప్పుటచే (కమభంగము. 


౧. 


(పథమాశ్యాసము 11 


పరగ దుర|ోధనపతపాతము లేక 
ధర్మసంతతి. (బ్రీతి. దనరెనేని 
మిత్రజాతివి భేద మేధచే నలరక 
నిజధాశతి ఫలపూర్చి నెరసె నేని 
ఘన నిగమవిరుద్ధ కార్యంబు. బూనక 
వృషయుతవాలకృష్టి వెలసె నేని 
కాలరూపపటుండు గాక జనార్ద నా 
(గేసరత్వమున వర్తిల్లెనేని 


బలు(డు మాసాటి యని విష్తుపదజు లచట 

ధరణి నరవరగురుతరసరణి నరసి 

కర మరుదు గాంగ కరకరికరము నెరయః 

బర(గుదురు సిరిపంపున గరిమతోడ. లిక్‌ 


శుంభత్కుంభిచయంబు లప్పురమునకా శోభిల్లు జంభారి దోః 
స్వంభోజ్ఞ ్ఫంభిత దంభ భేదనమహాదంభోళి సంభూత నం 

రంభం బోర్వక నామమై|తి నచట౯ రాజిల్లు గోతేందులక౯ 
గంభీరాశయనమంచు. "జేరినవి నాంగా భూరిగో| తేందముల్‌. 86 


నిజ మగు భారము౯ నడలి నిర్భరవృ త్రి మెలంగునట్లుగా 
భుజబలపాటవంబునను భూమి భరించిరి వీగ లంచు ది 

గ్గజములు తత్సురీశులను గన్గొని మెడి యొనర్చ ఛాతికి౯ 
గజిబిజిలేక వచ్చిననం గానంగనయ్యె. బురీ కరీందముల్‌. 87 


బంధుర వేగనిర్దితనభ స్వదురుత్వము లంచు. దత్సురీ 

నె ంధవముల్‌ నభస్సరణి సావాసవృ త్తి. జరింప నభముల్‌ 
బాంధవ మొప్ప. దచ్భమము వాయ వహింపంగ(బోలుం గానిచో 
నెంధవకాండవావాత (పళ స్త్వమదెట్రగు మేఘపం కి కిక. 9 


12 


౭ 


౭ 


(పద్యుమ్న చరితము 
ఘనతరంబగు కేతుకాంతిచే వెలసియు 
పహారిరశ్శివిన్సూ ర్తి నలరుచుండె. 
జకసంయు క్రి చే శ్రాఘనీయంబయ్యు 
రాజానుగుణవృ శ్రి 'దేజముందె 
సూతజళ కి చే ఖ్యాతి వహించియు 
విజయా[శయత. బూని విస్తరిలై 
శర ధిసమృద్దిచే సురుచిరం బయ్యును 
క్ర లశజ క్రీ) మించి వెలయుచుండె 


. రంగు లీనంగ శృంగారసంగాంగ 


మంగళాభంగ గాంగేయళ ంగచంగ 
రంగదుత్తుంగ సంగరరంగ భయద 
ఘన శళతాంగంబు అప్పురాంగణములందు, లల 


, పుర సౌధాగములందు ముగ్గవనితల్‌ పూ ర్రేందుబింబంబు నం 


బరసింధూద్భవ పుండరీకమను వి భాంతీకా [గహింపంగ. బో 
వ రయంబొప్ప నొకర్తు ముందుగను శేవం 'గేలుసాంచంగ న 
వ్విరి | పౌఢాంగనలా యెడ౯ ముదముతో వేమారు(ద Cl ౦చుచుకా, 


. ద్యునగరచుంబి సౌధనికరోవరి భాగ నటన్న గీవిలో 


చనలు మనోజ్ఞ గానములు నల్ప సదా వివీకృతాంగులై 
కనుగవరెప్పలార్పకను గాంచిరి కాన తచాదిగా. జుమీ 
యనిమిష లేఖనామవహులై తనరారి రమర్హు వి లున్నతి౯. 41 


అంబుజమ్మితత నలరారు ముఖలీల 
శ? రేఖచెల్వంబు నన్న ౧జేయ'. 
బుండరీక( శ్రీలం బొల్చు కన్నుల బెళ్కు 
వారిణీవిలాసంబు నడుగు వజుప 


ఆతా 


(పధమాశ్వాసము 13 


కరికరరుచి పెంపు గాంచు నూరు సొంపు 
రంభో త మాంగనమత 'యొనర్చ 
సొచామనీల తాసంకాళతనుకాంటలి 


తారా పకాళశంబు(6 బార [దోలం 


గని మదాలస చిత రేఖయును చామ 

నుంజుఘోవయు. బురి వారకంజలోచ 

నాంఘు లొందిరి యాన రేఖా గ్యకటక 

కింకిణీ సంజ్ఞ లకతన శంక వొడమి. 42 


శిఖరో ల్థంఘిత నాక తత్సురవనీ| శేణీ [వనూనభమ 
న్నిఖిలాళిస్ఫుట నాదము లని మముకా నేండిట్లు పోనాడి య 
న్య ఖమ ధ్యాక శగానము ల్వినెడి నావోయంచు సం|కందనో 
న్తుఖులై వచ్చుచు. బోవుచుందు రమరాంభోజాతు లాస్థానికి౯. లి 


పుష్పలావికా వర్ణ నము 


అతివ నీదండకై కుతుకంబు రంజిల్లెం 
దావు లెజీం/గ యుచితముగ( బల్కు 
కనక మింతని తెల్పు కలయంజూచితి బోటి 
వెలలేదు దీనికి వలదు వేడ 
పున్నాగ మెయ్యెడ పాలంతి -కాన(గ రాదొ 
మాధవుం డీదెవచ్చు మరల రమ్ము 
మరువము మేలింతి మన మలర6గంజేయు 
వలపు లున్నది మీంద6 చెలియవచ్చు 


ననుచు నీరీతి నర్భోక్తు లాడు విటుల 
చిత్తములు త త్తరంబందు నుత్తరంబు 
లతివినోదముగా సల్సి యలరు లమ్ము 
పుష్పలావిక లవ్వీట బొలు రెపుడు. 44 


14 


om 


(_పద్యుమ్న చరితము 


కలువ పేరాసన యగ్గలమయ్యు సతి నాకు 
నెలవు కల్లక వచ్చునే లఘువుగ 
గు త్తపుబంతులు గోరంటవలెం జెలి 
|పియ మరయక చూడ నయముకాదు 
పొగడ మంచిది నీవి పొంద(బల్క_వె నాతి 
తమికోర్కె_ లీడేలు( దాళిశేని 
సంతాన మున్న బే కాంతరో యది వినూ 
తనపుష్పవతి "కే విధమున నబ్బు 


. ననుచు నీరీతి నర్భ్మోక్తు లాడునట్టి 


పలవుల యులముల: [(బేమ పల వింవ 
యm య ౧౧ 
జతుర నంఖాషణంబులు నలిపి విరులు 


విక్రయింతురు పుష్పలావికలు వీట. 


. ఘనరత్న స్థగి తాగ సౌధవివారత్కం దేతణాపాంగ ద 
ర్భననంఛాదిత నాకలోకతటినీ రాజీవబ్బందంబులం 


45 


గని నీలోత్సలవి భమంబు పొడమంగా నందుల౯ (వాలు వాం 
సనికాయంబులు [క న్ముఅంజను నజ| సంబుకా నిరుత్కంఠచే౯. 46 


అప్పురి గొప్పయువ్పరిగలందున నొప్పులకుప్పలో యనం 
గప్పురగంధు లొప్పుచును గాడ్పులు మెల్లన వీచుచుండయగా( 


గొప్పులు విప్పి చిక్కు గొనగోళ్ళను దీర్పంగ మఘమండలం 
బుప్పరవీది.గప్పెనని యూరడి యాడు మయూరసంఘముల్‌ .47 


శ్రీకృష్ణ వర్ణ నము 
ఆపురి కధిపతియె యొక 
గోపాలవతంను. డలరు గోపాలు(డనకా 
గోపాలక గోపాలక 


గోపాలకమకుటఘటిత కోమలపదు(డై.. 


48 


౧0 


FD 


(పధమాశ్వాసము 15 
తన విగహాస్ఫూర్తి తన విగవాస్సూ ర్తి 
కరణి దర్శక భంగ గరిమ నెరప( 
దన ఘన దవిణంబు తన ఘన|ద్రవిణ ము 
ట్లను చానవారిలీలను గనంగ. 
దనమవోశయవృ త్రి తనమహాశయవృ త్తి 
మాడి ధర్మో వేతమహిమ. "జెలంగ( 
దనమన్యుక, లశ్రంబు తనమన్యుక ల్యో మ 
టాశయాశాస్పదం బగుచు వెలయ: 
దనరు కుండలిపరివృఢోద్దండ దోఃప 
కాండమండిత నుండలా గ సఖండి 


తారిమండల భండనధారుణీ త 
లుం డయిన కృష్ణ చెవు డఖండయళు (డు. 49 


ఆ ర్నాత్రించరవైరి భూసుతు మహో|గాజిస్టలి౯ గెల్చి త 
త్కారాగారనిరుద్ధలన మహిభృత్క న్యాలలామంబులం 

దా రాధీశముఖారవిందల మదిం దన్గ్లోరువారి౯ దయకా 

కీ రంజిల( బదాటు వేల వరియించెళా నారద|పేరణకా, 50 
Wha 


మణీయును. ర్‌ 


రుచిరాంగదీపిత రుక్మిణి రుక్మిణి 
సాధ్వీజనలలామ సత్య భామ 
వరరూప లావణ్యవతి జాంబవతి, భృంగ 
జలే కుంతల బృంద మి తవింద 
ఘనద్భక్స) భాజిత కాళింది కాళింది 
నిరుషమాచారనిర్ని ద భ[ద 
ఆకారజిత శంబరారికాంత సుదంత 


నతనకీనంత తి నాగ్నజితి య 


16 


(పద్యుమ్న చరితము 
నంగ నెనమం డుఖార్య లా నందనంద 
నునకు( బట్టపు దేవులై తనరుచుందు 


రఖల జగదీళు నర్హెవు ననుసరించి 
&తి జనించిన యణిమాది సిద్ధు అనగ. 


ఆ రామామణు లెల్ల దన్గొలువ ఫుల్లాంభోజచనే తుండు త 
శ్పారోచ్యానతలంబులం గృతక గో శాభ్ళద్దరీ సీమలం 
జారావారతటీ నికుంజతతులన్‌ న వ్వేందుకాంత పభా 
(శ్రీ రాజద్హ నసౌధవీధుల6 జరించెం గామతంతజ్ఞు( డై 


రుక్మిణీ గర్భము దాల్బుట 


+ ఈపగిది. గుసుమచాప క 


శాపరు(డె నిజన తీలలామంబులతో 
(శ్రీపతి మెలంగ విదర్భ 
జ్యూపాలక తనయ కాంచె గర్భం బంత కా, 


=, వెలంది క య్యడ గర్భంబు వృద్ధినొంద 


ముఖము శతకోటి శుఛాంళు సఖము గాంగ. 
గుచధరాననములు చె_ల్యగుణము( గనెన 
నంగ. దచ్చూచుకంబులు నల్ల నయ్యె. 


తనతోడుతకా సమంబుగ 

తనుతగలిగి మెయి దృఢముగ దగనని కార్భ్యం 
బునగుంది తత్మ్భశత్వ్యము( 

గని వొంగ ననంగ బరిసె గా నా సతికి, 


నా(డునా(టికి గర్భంబు నఠరినముఖికి( 

[బబలనిశ్వాన'వాతూల భకణాది 

కతను మిక్కిలి బలిని నాంగను వెలిం7 
రోమరాజి భుజంగంబు రుంద మగుచు. 


ల్‌ల్లి 


ర్‌ి 


ర్‌ 


ర్‌రీ 


ర్‌ 


(పధమాశ్వాసము 17 


సరసావోరములందు వాంఛతొల(గె౯ (శ్రాంతస్థితిం గాంచి చే 
వారుచుల్‌ దిక్కులం(గ మె మంటిపయి న త్యాన క్రి జన్మించె నాం 
తరమై మేనను ఘర్మ వారికణసం తానంబు పొల్చి౯ సుధా 
కరబించాన్యకు సూతిమాన మొదవంగా మానవాధిశ్వరా! 56 


అంత, 59 
(ప్రద్యుమ్న జననము 


ఇందుముఖి యొక్క నుదినము 

నందు గనె గుమారు సుందరాశకారు సదా 

నందిత నందకుమారుం 

గందర్వావరశరీరు గ|మవిహోరు౯. 60 


మురవిమర్దను మాజటమూ ర్తి యో య 
నంగ దనశెడు రుక్మిణీనందనునకు 

తో, ముప్పతిలంగం (బద్యుమ్ను( డనెడి 
నామభేయం బొనంగ నా వ్యోమవాణి. 


ఆ సమయంబునందు. గలవోళశనమౌనీవరుండు శంబరా 
వాసము జేరి యా ప్రవరివారముతో మణిపీఠి నున్నయ 
వ్వాసవ్నవెరి మోల నిలువం గని యాత(డు భ క్తినంభ మో 
చ్భాసితమాననుండయి [దుతంబుగ గద్దియ డిగ్గి నము. డై. 62 


అ ర ౧పాదం౦బు లొన.గి మృప్లాన్న పాన 
లీ "లీ ప్‌ 
ములను బహుల| పమోద సంకలిత వ్యాదయు. 
"జేసి యభినవరత్నసింవోననమున 
నునిచి కరములు మొగిచి యిట్టనుచు. బలిశె. 68 


క్‌ సంయమీశ్వర భీరు సర్వజ్ఞులరు మీకు. 
చెలియని యర్హంబు గలదె [తిభువ 


నంబులలోవల నాదువృత్తాంత మే 
మని సల్కెదరొ యది వినం(గగవలయు ( 


18 


om 


(_(పద్యుమ్న చరి తము 


చెలియ నానతియిండు 'తెల్లంబుగా క్‌ నన్న 
వినుమని సల్కె నా మునివిభుండు 


“శంబర తావక శార్యబలోద్దతి 
భగ్నులై సర్వ సుపర్వవరులు 


సాధ్వసా[కాంతులై_ పద్మసంభవునకుం 

చెలువ వారల దోడ్కౌని జలజభవు(డు 

రాజతాచలమున కేగి రాజమౌళి. 

గాంచి నీచేష్ట 'లెజింగింప6 గనలి యతడు, 64 


. తన నిటలాగ్ని దగ్గు. డగు దర్పకు నీదు మదం బణంప ధా 


(తిని జనియింపు మం చనువ( దీవముగా నత డంబుజాత లో 
చనునకు రుక్నిణీసతికి సంభవ మయ్యె నిజంబు నిన్ను6 జం 
పు ” నని వచించి యద్దనుజపుంగవు వీడ్కొాని మౌని యేగిన౯ా, రిక్‌ 


ప్రద్యుమ్నుని శంబరాసురు(డు జలధి(బడ వెచుట 


. మనమున నత్యంత భయం 


బునుబొంది సురారి పెద్ద పొద్దు నిజనువ్భా 
జ్ఞనములతోడుత నాలో 
చనం జేసి వినిశ్చితార్థసంయుత మత్సియె. 6( 


తనపాదఘట్టనంబున ధరి తీ ధురా 
వపాభుజంగము ఫణావళులు వంప( 
దనద్భష్టియుగ లోహితద్యుతి ధరణి పు 
పిత కింశుకాటవి గతి నెసంగ( 
దనదీర్హ నిశ్వాస తత చాయువాతి భూరు 
హాము లెర్లి( దునుక లె యవనింబడ6గ( 
దనచేవారుచి సమ స్త వసుంధరాధరం 
బులు క జలా[దులవ లే దలిర్చ 


em 


(పధమాశ్వాసము 
ద్వారకకు వచ్చె మృత్యువ క్ర నిభనిజ క్‌ 
రాలముఖ వికటర దదర్శన పలాయి 


త గరుడోరగ సిద్ధ గంధర్వ నర ను 
రానురుం డగు నల శంబరాసురుండు. 


చె తేయు. డప్పురం క్ట 

రీతి. (బవేళించి శాంబరీలీల6 దిరో 
భూతతనుండగుచు నల్లన 

సూతిగ్భృవాంతరము సొచ్చి సొంపుగ నచటక౯ా. 


ఘన ఘనాఘనశకాంతి కాంత దేహమువాని. 
గ మలవిశాలనేతముల వాని 

పరిఘని భాజానుజాహుయుగ శ్రమువాని. 
జారు కవాటవక్షంబు వాని 

హలకులిశాంకుళోజ్జ శ్రలపాదములవాని 
సురుచిరకంబుకంధరమువాని. 

బరిపూర్ణ చ ౦ దబింబసమాననమువాని. 
దరుణారుణాంగుళీతతుల వాని 


భూరివి కమసూచకభుకుటి వాని 
నఖిలకామినీన్స ఎవాణీయు.డై నవాని 
1 


డింభకునిం గాంచె నాత సంర ంభ హారుని. 


కని తన మాయాబలమున 

జనయి|తి యెటబుంగకుండ జడమతి నచ్చా 
లుని. గొంచు విధి పేరణ 

మున దన్న గరంబు వెడలిపోవుచు నెదుట. 


1; లభించిన పతులలో దేనియందును మూడవపాదము కానరాదు. 


19 


67 


68 


"70 


20 


UX 


౭m 


(పద్యుమ్న చరితము 
కనియె౯ా శంబరుం డంబరాంతర తత జా రాంబు పూరావత 
దృనరయుంరూనిల వేగసంహత తరంగస్తోమ సంతోభ నా 


టన సంరోధన రోవళూపషిత జలాట వాత దంతా[గ ఘ 
ట్రన సంజాత నినాదమేదురిత కాండం _బెన పాథోనిధి౯, 71 


కనీ యఖిలభూతములు వో 

యని యా కోళించుచుండ నంబుధి. బ్రద్యు 

మ్నుని వైచిక ల ౌర్హునింగా. 

దను6 దలంచుచు నతడు నిజసదనమున కరిగా౯ా. 72 


అంత. 78 


జలధిలోన( బడిన జలజాతుసుతు నొక 

మీను పట్టి మింగి 'మేనికాంతు 

లెల్ల దెశల( (గమ్మ నెంతయు వలుంగొందె 

భానుగర్భయెన (వాచి కరణి. "74 


జాలరు లంత మత్స బ్రములం బట్టట కాము 
పహోోదధిలో వల లొడ్డుటయును 


శాబకు [మింగిన రువ మందులో? జిక్కి 
విద్యుల్ల తిక వోలె వెలుంగుచుండ. 


గనుంగొని తన్మవోకాంతి క్‌ చ్చెరువంది 
దివ్యమత్స్యంబిది దీనింగగొంచు. 


జని శంబరున కుపాయనముగా నొనంగిన 
మన్నించు. గరుణచే మనల నతండ. 


టంచు నూహించి వార లత్యంత వేగ 

మునను జని రశ్నమయపీళఠమునను నపరి 

వారు(డై నిర్ణరాధిరాడై ప్రభవంబు 

నూని పేరోలగంబున నున్న వేళ. 75 


er 


(ప్రథమాశ్వాసము 21 


శంబరు నకు (బస్తుత వారి 

దంబరునకు భతి తేభపారి కిటి చమరీ 

శంబరునకు జూలరు లా 

శంబరచర ముపదగా నొనంగి రత6 డంతకా. 76 


[పమదం బుప్పతిలంగ సూద తతులకా రప్పించి యిమ్మీను ఫీ 
[ఘముగా మీరలు వండితెం డనిన వార ల్వంటయిల్‌ సేరి మ 
త్స వము భేదించి మహోద్భుతం జెసంగ( దద్గర్భంబునం గాంచి రు 
[గ మయూఖానలతుల్య కాంతికలితా కారో జ్జ పలుక తాలకుకా, 77 


(పద్యుమ్ను (డు రతిదేవియింట బెరుగుట 


ఇ ట్లఖినవాకారుం డగు నక్కు_మారుం గనుంగొని సూవకారు 
లత్యంతరయంబున( జనుదెంచి తద్వ్భృత్రాంతంబు తమకందలణి 
కధ్యజయె యందు వర్తించుచున్న సతీలలామంబగు రతిదేవికిం 
"జెప్పి రంత. 78 


నారదు(డు త త్త్వమార్గ వి 

శారదుండు వపుర్విధా వినర విజిత శర 

న్నారదుండు భవవయోనిధి 

పారదు6 డా రతివరాంగిపాలికి వచ్చె౯. 79 


వచ్చి జాలోద్భవంబును వనధిలోన 

శంబరు (డు వై చుటయును నుత్స్యంబు గర్భ 

ముననుదాల్చుట [కమముగా వనితతోడ( 

దెల్ల ముగ. 'దెల్సిచ నె మునివల్ల భుండు. 80 


అంత మాయావతి యనంగ శంబరుని "గే 
వహామున( జాతి వత్య మాచరించు 

చును రతి, శివవిలోచన వహ్న కీలల 
దగ్గు(డై చనిన యాత్మ విభు మరల. 


22 


(పద్యుమ్న చరి తము 


గాంచుట,కె. (పతీతించుచు నూవకా 
రాధ్యత్యయె యుంట నర్భకుండు 

మదనుండని యెజింగి ముది తాంతరంగ యె 
తనయార్థియెన చందమున ద_త్ఫు 

నడిగికొని నూపశకారుల కడ వసించు 

శిశువు గొనివచ్చి వర్ణిల్ల( జేయుచుండె 

నని యెజింగింప జనమేజయ తి. తీళు( 

డవలి కథ దెల్పుండని ముని నడుగుటయును. 


ఆశ్వానాంతము 


స్ట అసురాహోర్యళ తార ! తారక శిఖర్యంచద్యశస్సార ! సొ 


రస గ ర్భాగభిచాద్య లేఖ నుతప్యదాజీవ! జీవాభలి మా 
నన కంజాతవిహోర ! వోరముఖ నానాభూషణ| వాత ది 
ప్తి సముద్యచ్చుభ దివ్యవిగవా! (గవోధిషాన చగశ్రాత్మకా! 


: వార్యావావావాముఖ సుర 


ధూర్వవా! శర్వకృతవినుతి తుష్టవ్భాదయ ! ప 
లు 

దోస్టర్వీనీలా పరివృఢ ! 

నిర్వాణపద! మురారి! నిగమవివోరీ ! 


మాలిని : 


వతగపతి తురంగా |! భ కృవృాత్పదృభృంగా ! 
ధృత జలజ రథాంగా ! చేవ విద్విడ్విభంగా ! 
వాత బుధనికరా రీ! హీరకుందేందు క్రీర్తీ ! 
శ్రిత రిపు నమవర్తీ ! (శ్రీవాయ[గీవమూ ర్రీ! 


గద్యము 


81 


88 


84 


ఇది (శ్రీ వాయ్యగీవ చరణారవిందమరంద నిరంత రాస్వాద సమాసాదిత 


కవితా చాతుర్యధుర్య (శ్రీ మనః ప్పిరాల వంశ సయఃపారా 


చార రాకానుధాకర శేళవా పుత్ర సుచరిత బుధజన 
విధెయ సుబ్బరాయ [(వణీతం_ న (పద్యుమ్న చ రతం 
బను మహో పబంధంబునందుం [బథమాశ్యాసము. 
* 


నై 


లన్‌ 


శ్రీరస్తు 


ప్ర ద్యువ్ను చరిత్రము 
ద్వితీయాశ్వాసము 


(శ్రీ రమణీ వాదయాంబుజ 

సారన హిత! మహిత కీ ర్రిచయ విజిత శర 
ధ్రారాధర ! చక నిక్ళ 

తారాత్మిగీవ ' (శ్రీ వాయగీవ ! హారీ! 


అవధరింపుము జనమేజయ తీతీళు. 
జూచి సాత్యవ తేయశిష్యుండు వలిక 
మాయచే దినదిన వర్గమాను( డగుచు 
నర్భకు (డు లబ్బయౌోవను( డయ్యు నంత, 


వసంతాగమము 


ఇలమీంద మరల: దలి ర 

ముల దొర (పద్యుమ్ను. డనగ( బొడమీ తరుణత౯ 
"విలయ. జెలి కాన కన్గొన 

సలలితగలి వచ్చెనన వనంతుండు దో(చె౯. 


వనలకి (గూడి ఎై.[కుం 

డనురాగముతోడ నొసంగి నయ్యెడం చా భూ 
జనులకు సంపూర్ణ ముగా 

ఘన సుమమాలికలు ఫలనికాయముతోడ౯. 


94 _పద్యుమ్న చరి తము 


ఉ. తెమ్మెరశేరి జోదు జగతీ విజయా పికి నేగుదేరంగా 
తు మ్మెదరంతులుం జెల(గ( దోడనె కోకిల కావాల ధ్వనుల్‌ 
[(గ్రమ్మంగ మాధవుం జెదురుగా. జని తోడ్కొని వచ్చుచో వనిం 
గొమ్మలు 'సేస లిచ్చుటకుం గూర్చిన లాజలునా విరుల్‌ దగె౯. ల్‌ 


చ, వరమధుసంగతిం దనరి వర్ధితగంధసమృద్ది(గాంచి నుం 
దరలతికాలతాంగుల ముదంబున. జావల మొంద( జేయుచుకా 
వారువుగ గుత్తులన్గుచము అలంటుచు. బుప్పొడి మీందంజల్లీ య 
చ్చెరువుగం గేళిసల్సె వనసీమ నమీరవిటుండు వేడుకా. 6 


em 


పద్మాకరంబులు పద్భాకరము లట్ర 
కంకణ |పభలతో( గడు వెలుంగ. 

గ"మ్మలగము లెల్ల ( గోమ్ములగము లట్ల 
నవపుష్పు సంగతి నయము గాంచ 

ద్విజ నమూపహాంబులు ద్విజసమూవాము లట్లు 
సత తాగమాస క్తి సంచరింప 

మధుప బృదంబులు మధుప బృందము ల ట్ల 
జాతి విహీనత సం భమింప 


గ్‌, బల్ల వావలి పల్పవపం కి కరణి 
నలఘు కాంకాను రాగంబు లాచరింప 
ఘన జగనోవానాకార కళలు పూని 
వనీ వనంతు(డు వివారించె వై భవమున. 7 


చ. తనరు తుషారనంఘములు తావక భానుజితత్వవె రీతకా 
ఘనమగు నా _ప్తపద్మనిధి( (గ్ర మ్మెనంటంచును గాలచారకుం 
డినునకుందెల్ప నాత( డిపు జే వడగించెద నంచు. దీక్టత౯ా 
ధనపతి దిక్కు. (జేరె జనశాహితకారియు నె రయంబునకా. 8 


ద్వితీయా శ్వాసము 25 


చ. అరయ నవాక్ళతిం దనయు నంతకు రోయుచు నుత రాంగనకా 
గురుతర పుష్ప కాలకను గోమల పద్మముఖ [ప భానిధికా 
నరస సరన్వతి౯ సకల సద్గుణ శాలిని. జెంది భాను డా 
వరుసను బో యెం జెతరథ వై భవయుక్తి నవార్యధుర్వు(డై . 9 


గీ. శిశిరమను భర్త చనిన దుర్గశత నొంది 
యా ర్తమానసమున. దపవాగ్ని6 జోచ్చి 
సనమ నెనో యన సురభి మానంబునందు 
నడ శీతిక జనములు హర్ష మంద. 10 


క, హిమవ న్నిక టస్టిత జ 
హ్ను మవోముని శిత నేశ్సెనొకొ_ తచాశా 
|భమదరు. డన దీళ్లత 
నమరుచు( [గోలె౯ హిమోత్కరాకాళనది౯,. 11 


ఉ. వచ్చె వసంతు( డంచు ననివారితఖీతి మదిం దలిర్బంగా 
గచ్చటి గొన్ని నాళ్ళు జతగా. దనతోడ మెలంగు గాలి య౯ 
నెచ్చెలికాని చేతికిని నెమ్మి హిమావసరంబు డాంచంగా 
నిచ్చె ననంగ వ్య మపు 'జంతయు నాతనియందు భాసిల౯. 12 


చ. వనజశ రాజ్ఞ చే వారిణవాహు(డు పాంథుల నొంపవచ్చుచో 
ఘన వనవీధుల న్మధుపకాంతలు గానముసేయుచుండ నొ 
య్యన విని సంతసంబున నిజాశ్వము మెల్లన రాగ మందతం 
గనె నదిగాకయుండినను గాంచు నె తద్గుణ మాత( డామని౯. 18 


చ. ఉరవడి గంతు నెత్తుకొని యు తర దిక్కున కె హుటాహుటిం 
బరునిడుచుండి యచ్చ్చొటను భాసిలు వాసుకి భూషి తాంగు డం 
చరసి మవోభయా ర్రవ్భాదయాంబుజు(డై యలసత్వ మూనెనో 


కరువఠి నాగ మాంద్యమును గాంచి నతండు మధూదయంబున౯. 
3 


26 


శ 


em 


(పద్యుమ్న చరితము 


. అలి పాండ్యవధూ మృగనా 


భి లసిత వీటీ సుగంధభ్ళ న్ని శ్వాసా 
వళి నంగతిం గనెనో పరి 
మళలవారి యనంగ నసురభిమారుత మొలనెకా. 


తొడరి వనంతనాయకునితో రతులం గళ లంట(గా౭ చెనం 
7ెడి |వతతీందుమండలముఖీ వితతి స్తబక స్తనంబులం 
దెడతెగకకా (శమాంబుక ణబ్బందము లుద్భవ మొందె నాగ న 


15 


ప్పుడు వని. గోరక [పకరముల్‌ దనరాశెను జాండురద్యుతిళ. 16 


జ (శ్రీ లాలిత మధుపతి వద 


నాలోకన తత కుతూవాలాన్విత లతికా 
జాలేందుముఖి వీక్షణ 
మాలిక లనందగె వన భమద్భమరంబుల్‌ : 


. వంచళర చ_[తయ్మా్మతి సాగించ (బూని 


వై[శుండు తదీయ భటసమాజమ్ము( బిలువ 
నొక్కమొగి నార్భటులు చేనెనో యనంగ 


కూ యనుచు. గోయిలలపిండు కూయందొడంా. 


(శ్రీయు తాగ మశిఖాచింత్యాత్మ మహిమంబు 
శుభగుణ బహుల తా సురుచిరంబు 

పల వరాగ సంవ నృనొజ్ఞ పదంబు 

య ణు 

పద్మాభీవృద్ధి ఏభానురంబు 

నఖిల పలాశమహాభంగ గరిమంబు 
సుమనోవజామోద ళోభితంబు 

శుక భరద్వాజ వాక్సకట సౌ భాగ్యంబు 
పటు విపయోగి తాపస హితంబు 


17 


18 


రొ 


ద్వితీ యాశ్వాసము 97 


నతను ధర్మ[పవర్శన కాకరంబు 

వెన నచదాభీరులకు( గామ విలననంబు 

సాధుబ్బందావన సుకృతి సత్సలంబు 

నొనరి కనువన్లు భువి మాధవోదయంబు: 19 


ఉతిమధు పాళిషిద్గులకు( గింశుక వారసతుల్‌ నిజాన్య సం 
భత మధు వీయ(గా(దః (చి | పేమశలంగ. నువీటి కారుణ 
sal చెఅచిదోయన(గా విలసిల్లై మాధవా 

ని. దదీయ కోరకనికాయ వికాసము లద్భుతంబుగకా, 20 


ఒనరకా గంధవవోఖ్య సాటక నరుం డుల్లాసియెొ కొమ్మలకా 
వనరంగస్థఠి లోఅపల్లవ రుచుల్‌ వర్ణిల్ల సారంగ మో 

వాన కళ్యాణనురాగముల్‌ తృప లాస్య (ప్రక్రియ౯ా మాధవుం 
సన స. వలలు దా నాడించుచుంజెం దగకా, 


భాద వానమమునకు  నమ్మదము చెంది. 
యలరు వనలజి. మదిలోని యలఘు రాగ 


రసము వెలిపుచ్చెనో యన చెసా నపుడు 


చారు కింళుక కోరక. సంచయములు. : కం 99 ' 


ప్రనవళ 'రాంబక (వత్య్యాత: నిర్భిన్న.. 
వనచేవశా వత; [వజ మనంగ 


మాధ వా శ్లేష కామపనారిత లతా: 


తరుణీ కరాంగుళీతతి యనంగ 
.జె(ఆతానుర క్ష భాన్వద్వన, శ్రీ సంభృ - 
తాలేపనాగ్ని శిఖాళియనంగ 
మదనసే నన్మాగగ మహిజకింకర వాస్త స సు కస 
భరి తాబ్బరాగ దీపగణ మనంగ ౧౨౨౧౨౫ 


28 


సశ 


(_పద్యుమ్ను చరితము 
ననమ సమ,రెక వీఠర్శాగయాయి నుమస్ఫ 
షత్కకరన కృభిన్న పాంథోత్క్మరాంగ 
నిన్ను) తాసృక ఎ9వావా నిన్హజితాసి 
'భేనుచయమన. గినల వితాన మలం. 
అనమళరు(. డాకుణాత నిజాయుధోత్క 
రముల రాయంగ.6 బొడమీన రాపొడి యక 


ఘనతర రసాల సుమరజఃకణము లపుడు 
'వాతధూతం౦బు లె (వాలె వనుధయందు. 


(పద్యుమ్ను(శు యౌవనము [పాపిందుట. 


అట్టి వసంతకాలమున యౌననయు క్రి ము రారిపట్టి చూ 
పనై జయంత చై(త ధనపా౭జ జిత్తనుకాంతి నల్‌ బెనల్‌ 
చుట్ట జగ త్హ్రయస్థిత విలోల దృగాళి మనోంబుజంబు అ 

ట్టిట్లు చలింపంచేయ:గ నహీన మవో రమణీయ వె ఖరి౯. 


= తనమంజుధామరాబి నిరాక ఎతుండయి 


యర్కు( డ(శ్రాంత మిట్టటు చరింప( 
దనకాహుయుగ దృఢత( బరాజితంబయి 
సామజకరము చాంచ ల్య మూన€ 


దనయాననాతి సుందరత నిర్జితుండయి 
యామినీపతి బహుళా ర్తి నొంద 
దన కనదిక్షణద్వయి. దిరస్కృృతమ్నులె 


పద్మంబు లంబుల వాలుణగాలో( 


. దన జగనోగ్టువానాకృతిం గని నమస్త 


భామీనీమణు లధిక వి భాంతి నొంద 
నలరె నారూఢయౌావనుం డగుచు నప్పు 
డురు గుణద్యుమ్ను (డైన (పద్యుమ్ను డధిప! 


ల్‌ో 


ద్వితీయాశ్వాసము 29 
(పద్యుమ్నుని సౌందర్యవర్ల నము 
తన కప్పుదేవాంబు తరుణి కలాపి సం 
ఘమునకు నీలమేఘంబు గాంగ. 
దన క[మ వదనంబు వనితాద్భగిందింది 
రంబుల కంభోరువాంబు గాంగ. 
దన ముందపహోాసంబు తనీ చకోరక 
పాళికి( జం దాత పంబు గాంగ 
దన మంజుతర సూకి తరళ దృక్క-ర్ల చా 
= £9 
తక సంతతికి సుధారసధార గాగ 
బెిరవనితలు తను(గాంచి (థాంతీనొంది 
చి తలిభితల రీతి నిశ్చేష్టిళాంగు 
లగుచు ననిమేవభావంబు నందుచుండ 
నావ! (బద్యుమ్ను ( డొప్పుల కుప్పవోలె, వ 
ఇ ట్లగణ్య తారుణ్య సంపన్నుండై యున్న యక్కుమారు( "బారా! 
గనా జనంబులు కనుంగొని తద్వ యోరూప లావణ్య గాంధీర్యా! 


విశేషంబులకు తోవంబునొంది జెందంబుల నిట్లని వితర్కింపం 
దొడంగిరి, ఏ8 


ఈ రూప మీ గభీరత 

యీ రుచిరత యీమృదుత్వ మీ తరుణత యీ 

ధీరత యీపాటవ మె 

వ్యారి కయిన6 గలదె ధరణి వర్షింపంగ౯. 29 


పరిపూర్ణ చం|దవింబ సమాన మగు వీని 
మోముపై. చేర్చిన మోము మోము 


౩ లభి దజవా స్త సన్ని భంబగు వీని 
కరము బట్టినయట్ట కరము కరము 


30 


em 


(పద్యుమ్ను చరి తము 
అధిక సౌందర్య గెవా కవాట మగు వీని 
యురము గదించిన యుర మురమ్ము 


మరకత సంభశుంభ త్కాంతి6 దగు వీని 
యూరుల నెనసిన యూరు లూరు 


| లబ్ద రాగారుణ ద్యుతి నలరు దీని 


మోవికేనియ లానినమోవి మోవి 
జోడుపాయక వీనితోంగూడి రతుల. 
దనరుచుండెడి జవరాలి తనువు తనువు. 


పున్నమనాటి చందురునింబోలు ముఖాబ్దము; మందహోనవ 
వెన్నెలరీతి నున్నయది; విండ్లను గేరెడునట్టి బొమ్మ; లా 
కన్నులు చేరలంతలయి కానంగనయ్యెడి; వీనిరూప మా 
పన్నగ నేతకైన నిల6 |బస్తుతింజేయం దరంబె చూడగా. 


వీని సుందరమూర్తి వీషించిననె కాని 
కలుగునే కన్నులు గల ఫలంబు? 
వీని మంజులసూ కి విన్నయంతనె కాని 
కలుగునే వీనులు గల ఫం౦ంబు? 
వీని. గాంగిటంజేర్చి విగియించిననెకాని 
కలుగు నే కరములు గల ఫలంబు + 
వీని వాతిజలేనె వేడ్క. |గోలినంగాని 
కలుగునే నాలుక గల ఫలంబు? 


(తిజగతీ కామినీ భాగభేయమెన 

యీ మనోవారుతో(గూడి యింపుతోడ. 
(గొందలిరువిల్తుననికి మార్కొనక యున్న. 
గలుగునే బోటి జన్మంబు గల ఫలంబు. 


ద్వితీ యాశ్వాసము 31 


మత కోకిల: 


gm 


ఈవిధంబున( జౌర కామిను లెల్ల ( దన్శవానీయ తె 

జో విశేషము లల్ల నల్లన జూచి యెల్లెడ గుంపులై. 

భావసీమ( దలంచుచుకా బహుభంగులం గొనియాడుచుకా 
భావజా(్త్ర విభిన్న మానస పద్మ లైరి నశేశ్వరా! లికి 


ఆ రత్తియుం దదియరుచిరాకృతి. గన్గొని నాండునాంటికి౯ 
ధీరత నెల్ల బోవిడిచి, |తిమ్మరువేళ, భుజించువేళ, శృం 
గారము లూనువేళ, సుమకల్పిత శయ్యళయించు వేళ. బెం 
పారెడు |పేమతో నతనియందె మనంబిణె విసృళాన్యయొ. 84 


నలినదళాయ తాకి హరినందను కన్ను లకేటయుకా, ముఖో 

జవలతయు, మెనిసొం, సెగు బుజంబులతీ, రురమందముం, గరం 
బుల రుచిరత్వ, మంగుళుల పొంకము, వాజ్మధురత్వముం, బదం 
బుల మృదులత్వ మెన్నుచును బొంత (జరించు( దచేకచి త్తమొ.85 


రతిదేవి విరహవర్ణ నము 


రారా పావడ! రా కుమారకు(డ! రారా కూన! రా కాలకా! 
రారా బంగరుకొండ ! యంచును గిశోరత్వంబునం బల్కుటల్‌ 
సారంగేతణ మాని, సామి వగలేలా? పల్కవేరా? విజెం 
వీరాజాణ! యంటంచు. బల్క_(దొడ గ౯హృద్యంబు లౌ పల్కులకా. 


కాంతు( డొక్కొాక వేళ. గనుమాటు చెందిన 
తరము యుగంబుగా గణుతి చేయు. 


"జలువు6 డొక్కొకవేళ6 బలుకాడకుండిన 
మంద భాగ్య నంటంచు మది గణించు 


జాణ యొక్కొకవేళ జననీ యంటన్నను 
రోసి కన్గ్లవ శకింపుచేసి చూచు 

సరను6 డొక్కొకనేళ విరసత నొందిన 
నిట్టూర్పుపుచ్చి కన్నీరు నించు 


32 


pm 


(పద్యుమ్న చరి తము 


'మోవావి| భాంతి కతన నమ్మోవానాంగి 

కామినీ మానవారుండగు నా మనోవా 

రాంగు నెప్పుడు చెకొందు ననుచు దలచు 

విరవా మగ్గలమైనచో విధిని దూటు. ల 


జను లెవ్వరు లేనియెడం 

గన కాంగి పయంట జార గా నసియాడం 

దనువలి మెజయ:! గదియం 

జని రయమున నతని: బై కొనక గమకించుక౯. 88 


, వలపు నిల్పంగ లేక చలిచెంత కరుదెంచు 


నరుదెంచి జెప్ప వేయక య చూచు 
జూచి యాఛచెలువు మెచ్చుచు నచ్చెరువు పొందు. 
బొంది చి _త్తరుబొమ్మపోల్కి నిలుచు 
నిలిచి యుస్సురంటంచు నిట్టూర్పు నిగుడించు 
నిగుడించి తమి బె( బడల6 దలంచు. 
దలంచి సిగ్గున లోన దవాతవా చెందును 
జెంది మై చెమరింప( చేల నొత్తు 


. నొత్తి మరు జారి కోర్వక యొడల6 బులక 


లెనంగ మిసమిస దగు చన్ను లెలమి నెదను 
జేర్పం చా జను జని మించు చెలువు మెఅయ( 
దొలంగు6 దొలంగియు నతని దోడ్లోనం గదియు. 89 


. ఇ ట్ర నేకవిధంబుల నిగురుంబోణి 


రమణు( గనుంగొని చాల విశాళిం జెంది 
తలిరువిల్తుండు తమ్మపూ ములుకు లెదను 
జుటుకు చుటుకున నిగుడింవ సొలసి యలసి. 40 


ద్వితీ యా శ్యాసము చెచె 


"వఎన6(గొని లజ్ఞాభ యములు 

'వెనుకకు( దివియంగ( బువ్వువిల్తుండు వేంబె 

కొనుమనుచు మోవాపాళము 

ఒను ముందటి కీడ్వ( గొందలం బందు మదికా, 4&1 


రతి దేవి (పద్యుమ్ను నకు( దన్నెటీంగించుకొనుట 
ఆ రామామణి యొక్క_శా(డు నవఫుల్లాంభోజ నే తాత్మజుం 
డా రామస్థలి నొంటి నుండ గని మారాస్తానల జ్యాలికా 
వారంబుల్‌ పయిగగమ్మ _నై6పకను శేవం గాంగిలింపంగల' వో 
[శీరామా' యని తోచివై చి పలికెంజి త్రంబున౯ రోయుచు౯ా 42 


“అకట యిటువంటి నడక లెంచె నం గంవె! 

పాప మనకను నీవిట్లు భయము విడిచి 

నన్ను (గూడంగ( దలంచికి నాయ మగునె? 

తనయుతో. బొందు గోశెడు తల్లి కలడె?' 49 


అన విని పిన్నన వ్వొలయ నాతని గన్గొని నీదు వృ త్తము౯ 
విను మనిపల్కె ' (శ్రీధరుని వీర్యముచేత విదర్భ రాజ నం 

దనకు సుమాస్తునంశమున ఛారుణివె జనియింప శంబరుం 
డనఘ! రిపుం డంటంచు నిను నంబుధివై చెం గృపావిహీను(డై .44 


. జలధింబడ6 గని యొక జలచరము |మింగ 

జాలరులు దాని. గొనివచ్చి శంబరునకు 

నొనయగ నద్దానవుండు మవేోనన గృపహంబు 

కడకు ననుపంగ నందున వెడలి తీవు. 45 


. వారుని యనుజ్జ యుమ్మదుదయంబు మనంబున. గోరి వీని మం 
దిరమున కేగుదెంచి నియతి౯ వసియించితి; నీదు భార్యనై 

న రతిని; నన్ను వేరుగ గనం దగ దింక మనోవారా! నిరం 
తర కృప నేలరా! బహువిధంబుల. బెంచితి. బెద్దచేసితి౯ = 46 


చె4 (పద్యుమ్న చరి తము 


గీ. అనిన [బద్యుమ్ను( డత్యాగహామున లేచి 
“యింతి మేమేమి! యీ ద్రైత్యు. డింత మాయం 
చేసి నన్నిటు గొంచు(బెచ్చెనె? తదీయ 
మద మణంగించి యిపుడె వచ్చెదను గనుము.” 47 


క. అని శంబా నురునితో 


నని సేయం బోవు విభున కడ్డము చని మా 
నిని కౌగిలించుకొని యనె. 
దనదు వచోరచనలను సుధఛారన మొల్క్మా, 48 


శా. “మాయాయుద్ధ విశారదుం ఉత(డు జంభ ద్వేష్నివెం బెక్కు దై 
"శయ | వాతిము కొల్వంగా నరిగి యా దివ్యావళిం దోలి బ 
ల్మాయల్‌ పన్ని జయించి నూరకను గెల్వక రాదు స్మా స్త్రంబుగా 
మాయా[గామమొసంగెదం గొనియనికా మాయింపు మధ్రానవున్‌. 


తరలఅము ; 


నెన రొకింతయు లేక నిన్నిటు నీచ దెత్వుండు కొంచు. బె 
చ్చిన “నుతుం జెటంబో యెనో యెడం జేసి తయ్యయొ దైవమా! 
యనుచు దర్జకముం దొలంచిన యావుచందమునకా భవ 

జ్ఞనని యెంశ మనంబులోన విచారమందుచు నున్నదో!” 50 


(గ్రీష్మర్తు వర్ణనము 
క అని పలికి యమ్మురాంతక 
తనయునకు సమస్త శత్రు దర్ప వినిళ్ళే 
దినియె తగు మాయావి 
ద్యను విక చ సరోరుహాయఇ కి యొసం7౯. ఫ్‌1 


క్ష [పద్యుమ్ను డిట్లు మాయా 
విద్యాన్వీతుండై నిజచ్చవి జిత శిఖావ 
త్రద్యోతుం డగుచు శతు వ 
ధోద్యుక్తుం డయ్యె డై వతోత్కర మలర౯. ల్‌ 


2m 


em 


ద్వితీయా శ్వాసము 35 


"కౌతుక మెనంగయగ మిథున వి 

భూతిం దగు వారితనూజు. బొడంగని తానా 

రీతి. జలంగినొ యనం గం 

జాతహితుం డపుడు మిథున నంగతి( గాంచె౯. 58 


అంత మాధవు నెడ(బాసి యడలుచున్న 

పుడమి పువుంబోణి మదిలోన. బొడమినట్టి 

విరవాళిఖి శిఖ లెల్లను వెలికి [గమ్మె 

నో యన నిదాఘ సమయంబు డాయవచ్చె. 54 


, తపన క రార్జిత కుపిత శార్లూలాభి 


పాత తజ్జ వావోన్వయ మహిషం౦ంబు 
| పత్యగాళుగ భంగ భరితరుట్పంచాన్య 

వాత తత్తురగ వంశ్య పహారిణచయము 
దవదావా జామర్హ్ష దందళూక | వాత 


సంగ న తత్సరి స్పర్శనంబు 


చండదీధితి తాపజ [కోధ ముక్తేభ 
కరహ్శాత తత్సి)య కంజ వనము 


| దుస్సవోర్యమ కిరరాజ దుష్టరోవ 


భీమ శరభ సమూవా విభిన్న తన్ని 
కాయ్య నామక సింవానికాయ మగుచు 
[గీష్మ నమయంబు తనరాలరె ఖీష్మ మగుచు. ధర్‌ 


అంబర వ్యాప్త మహాపరాగాళీక 
జలధరోచ్చలిత హాంన వజంబు 

గాఢమరీచికా కవట తరంగిణీ 
జలలుబ్ది పరిచర చృంబరంబు 


36 


(పద్యుమ్న చరి తము 
భానుతప్తార్కాళ్మ భవ వహ్ని కీలా మృ 
షా కింకుకాగత షట్సదంబు 
పవన లేశోద్దూత బంధూక మాయా గ్ని 
కణ పలాయిత భల్లుక (పచయము 


గీ, పటు తరాతవ దళిత భూభాగ కుటిల 


లేఖకాకూట పన్నగాళి [ప భేద 
మగ్న చంచూద్ధర వ్యగ భుగ్న అార్డ్ధ 
వారమై యొ"ప్పె (గ్రీమ్మర్తు వాసరంబు. 


. పతి వియోగంబు నొందిన పడతులట్ల 


రమణు నెశంబాసి యతను తాపమున నదులు 
జీవనంబులులేక క నించి తమ దు 
కూల పరివ ర్త నమునకు( జాలవయ్యె. 


. చండభాను వభా భిన్న శాల్చులీ ఫ 


లాలి నీర్గత తూలెెఘ మభ సరణి 
ననిల జవమున6 జన నొప్పె నా దినేళు. 
గనలి చుట్టుకొనంగ, భోయెనూ యవంగ. 


. ఇన తురగాతివేగము సహింపక పళ్ళిమ దిక్సమీరణం 
బనుప( బరాగచ|కము రయంబువ వికమభంగిC జుట్టు ము 


56 


ల్‌ 


58 


ట్టినం గనుమూసి మెల్లన నటింపంగ యానము సాగమిం జుమీ 
దినచయ మా నిచాఘమున దీ ర్స్‌ త కొందెను నాండునా.టికి౯. 59 


జేలతనంబునం గమలవృద్ధి నజ్యస మధుపమత్త చం 
డాళుల పాలుచేసి వెడల్లై తిం దలంపంగం చాతచాన హీ 
నాళికి నిట్టిదే "'తెజ వ(టంచు జలౌఘము తెల్పుభంగి నా 


కీల ఖరాంశుత పృమయి పెంపు. దొజంగి యధోగతిం బడె౯. 60 


om 


ద్వితీయాశ్వాసము 37 


: చాడీ.ణ్యంబుద్‌ అంగ్‌ వాయువు జగత్రాణాఖ్యు(డె యుండియుం 


(బకోభింపగ( జేనె జీవ వితతిం బాళ్చాత్య సంయు క్తిచే 
పీకింపన్‌ ఖలసంగతి౯ సుజను( డుర్వి౯ దుష్టుండ" నంట [ప 
త్యతంబయ్యె నంటంచు వేసవి జనుల్‌ తర్కింతు రెం తేనియుకా.6! 


తనరు వసంతునిం గలిసి దర్శక నంగకిచే వియోగులకా 
మును వెత నొంద( చేసితిని ముజ్జగముల్‌ గొనియాడున ట్లి(కళా 
ఘన తప త పలోకమును గావెద నంచు నమీరయు కి చే. 
గనె విధు. డీ స్వరూప మనంగాం దనరాశరెను తాళవృంతముల్‌ .62 


ఘనమగు |గీష్మతాపవాతి గాసిలి శీశము ఖీతింజెంది యిం 
పొనరంగ వేగ స్వాశయ పయోధర నామము లంచుం గామినీ 
_న్తన గిరిదుర్గవర్గముల చాటున నోటమిలేక నిల్చె( గా 

దన(బని యేమి ? శై త్యమపు డచ్చటం దా వసియించియుంటకు౯, 


ధరణిం చాంథచకోరో 

తరముల కానందముగ విధాత యనేకాం 

బురువోహిత బింబములను 

నిరచించెనొ యనంగ నదుల వెల నెి౯ జలముల్‌. 64 


. చండాంశు శ్యసన (ప్రభావ దళితజ్యూ పద్దతి౯ లేచి *శే 


ముం డా భాను [గసింప సింహికతనూజుం బంచి గాలిం గొనం 
జండస్ఫూ ర్తి ముఖంబులం చెలిచి ఛాస్వదత్నశీర్ష౦బు లొం 
డొండ౯ మీందికి నె'తెనా వెలసె నయ్యున్నా ళనాళీకముల్‌ . 6! 


ఘన ఘర్మకర తాప గతసార కాసార 
పటుపంక పరిలుఠ తీట గణంబు 


లోల చాచానల జ్వాలికాయుత వాల 
జాల (పచాలిత చమరి కులము 


38 


(_పద్యుమ్ను చరి తము 
భాను భానూత్కర బాధిత బహు పాంథ 
కలిత పానీయ నికాయ్య చయము 
ప్రద్యోతన ద్యోత ఖద్యమాన సవత్స 
చేను నంవేష్టి తోద్యాన వనము 


సవిత్ళ కిరణ తనూక కే జానుదఘ్న 

భువనభవనాండజాదన భూరి కుతుక 

భరిత బకయూధ సంచార భానమాన 

పంకజాకర నికరమై |పబలెం దవము. 66 


వనజాతంబు లినాంశు బాధల నధఃపాతంబునుం జెంగ(గా 
వనజాత౦బుల మె నిరాదరణచే వర్తించుటల్‌ మేలు గా 

దని యత్యుచ్చిిత వేణు హ స్పములచే నందంద _వెకె త్తెనో 

యన నూష్మాగ మ వేళలం దెనంగజిలై ౪ యంబుయం(తావళుల్‌ . 


స్థాణుండయ్యు పలాళినంత తీని( [బోవ 
జాలండని యంబుయంతముల్‌ శర్వు. గేరి 
స్థాణు సంగతి గాంచి సంత ప్రమౌ ప్‌ 


లాళి సమితికి జీవనలత్మి నాన. 68 


నలినాస్యాధర మాధురీమహిమ నూనకావచ్చి వే ఖండితం 
బులునై యికువు లెల్ల గానుగలలో పొక్కకా నిరీకించి వి 
వ్వాలతం చాద్భళశ మధ్యమాకృతుంచే వర్తించు సింహ వజం 
బులు కంపంబున 'వేనవి౯ గువాలలో? బొల్ప౯ విలీనంబులై .69 


. శకేశిమీఅంగం దగు నారీకేళనగము 


అలఘుఫలఅ జలధర జాల మబ్దమిత్రు 
గర్వమణ(వ నిజో త్తమాంగముల+ చాల్చి 
[5 మె నాగ నుదగత కాననయ్యె. 70 


ద్వితీయాశ్వాసము 39 
సీ, పథిక భేక సమూవా పరితాపనుద శీత 
పరిపూర్ణ సరిలకూపం బనంగ 
నలసాధ్వనీన తోయధ రావళీ జీవ 
న (ప్రదాయక మహాోర్థవ మనంగ 


నంబుజాప్తాంళు తాం తాధ్వగాళీందింది 
ర నుఖద కమలాకరం బనంగ 


వితత తృవ్టూసమన్విత పాంథ చాతక 
కామీత పద ఘనాఘన మనంగ 


గీ. లలిత జంలీర ఫలరస కలిత తక 
భరిత పృథుకుంభ సంరంభ వారణ చటుల 
పటు లనత్కుచకుంభ శుంభత్సతీప 
దర్శినీ రంజిత [పపోత్మరము తన. 71 


స్స 


వ. మటియు నుద్దండ మా రాండకర [పక ర నితాంత తాంతాంగసంగత 
స్వేదభిందు బంధుర కామినీ కుచాంచలోల్లస చ్చేలాంచ లాకర్షణ 
వ్య[గోద (గోతి పృ కరకాండ కమలాకర కాండాతర్గత యువ 
నివవా వి రాజమానంబును, ఘుమంభఘుమిత నిస్తుల కస్తూరికాకలిత 
లలిత ఘనసార మాలతీ మల్లి కాకుంచారవింద నవమాలికా వీటికా 
నరస పనస నునోవారా కార సవాకార విదళ తృదళీఫ లామల 
తుషార ధవళగత తుషార ౧ముద్గఖండ గుడోదకనారికేళ ఫలా 
ద్య నేక శికిరోపచారగత విచార వేద|వచార భూసనురనికర భాను 
రంబును, తప తపనాతప సంతాపమోచక "మేచక పతత్పతంగ 
పత ద్విగుణితాగణిత పత్రోత్తుంగ తుంగ సాల వీళశాలన్నిగ్ధముగ్ధ 
చాయా కాయమాన మోదమాన గళిత గృవోభిమాన జననీయ 
మాన దిననంతానంబును, భాస్కర తస్క_ రాపవ్చాత।| బాణ జగ 
త్యా9ణశిశుసంస్పర్శనా భావ వ్యాకులిత భావ మార్గణ వ్యగ సదన 


(పద్యుమ్న చరి (తము 


నిరత సాంద్రచం ద చంది కాజాల రంజిత మంజుల వాలుకాతల చ|క 
మాణ రమణీ రమణతపితకపాచయంబునుం గలిగి, సాగరంబునుం 
బోలె బృహచ్భాన్నుగసిత వనంభై, వానంతికవనంబునుంబో లె 
సజ్ఞాతప్మతం బై, వంధ్యావధూటియుంబో లె నళుతపోత వా ర్తంబె 
గోపిళాంగనయుంబో లె గోపరాగజనకంబై యొప్పిన 2 


(ప్రద్యుమ్ను(డు శంబరుని యుద్ధమున కాహ్వానించుట 

| అట్టి జన తాతితాపనోష్మాగమమున 

శంబర నిగానకరు(డై న యంబుజూ స్తు 

శిక్ష నేర్చినొ యనంగ నధోతుజుని సు 

తుండు శంబర నిరననోద్యోగి యయ్యు. "78 


- కవచము చాల్ని బల్‌ బొమిడికంబు ధరించి మహోధనుర్ని షం 
గ విశిఖసంగమూని లయకాల కఇతాంతుండొ యంచు బేవతల్‌ 
దివి బహుభంగులం గని నుతింప(గ వృ|తుని ఘు(దబోవు వా 
సవుగతి నేగి | మోలం గనె శంబరు మస్తకఘట్టితాంబరుకా. "14 


- కని కల్పావసరాంబుభృద్ధ్వని మవోగంఖీర సంభాషణం 

బున6 బల్కై౯ “దనుజాధమా! వినర దుర్చుద్లి౯ మదియాంబ( బొ 
పి ననుందెచ్చి పయోధి వె చితివి; ని౯ బృందారకుల్‌ సౌఖ్యముం 
గన నాజికా వధియించి ధా|కికి బలిం గావింతు నిక్క౦ంబుగకా.' 5 


. అనిన౯ రోషవిఫీషణుండగుచు వాం డకిద్యయికా విన్ఫు లిం 

గ నికాయంబులు రాల్చుచుం బదవాతికా జ్యూ చక మల్లాడ ది 
గ్గన పీథంబుననుండి లేచి దివిష ద్గంధర్వ నిద్యాధరా 
హి నగాదుల్‌ చలియింప నిల్చి పలీకెః౯ా వ్యా ద్భేదక్ళ ద్భాషలకా.” 6 


. ఏరా! నాండు పయోధి వై చినను నీ వేరీతినో తప్పి నం 
"జేర౯ వచ్చితి పాకళశాలం జొరు కుంటే లట్లు, నిన్నింక దు 

ర్వారస్సార రణాట్టి వై చెదను ర " రమ్మంచు నేణంబు నా 

గారిం చాకు విధంబునం గవినె చేచారాతి (పద్యుమ్నునిక౯. కళ 


క 


ద్వితీయా శ్వాసము 41 
(పద్యుమ్న శంబరాసురుల యుద్దము 
కదిసిన నదరక బెదరక 
యదుకుల నందను(డు సమధికా[గవాము మదిం 
గదురగ నెదురుగ( జని త౯ 
భిదురధర |పముఖ విబుధ బృందము 'మెచ్చకా. 78 


ఘోరమ్ముగా ధనుష్టం 

కారం బనంగంగ నజివ్మాగము లొకనూ టీ 

న్నూలును మున్నూబును న 

న్నూ బేనూ జేసె. దత్తనువు నిండంగః౯. 79 


అంత నొకింతయుకా వెజవ కద్దనుజేం[దు( డవాంకరించి య 
త్యంత రయంబునకా నిజళ రావాతి. దద్విశిఖాళి నెల్ల నిం 

లింతలు తున్మ_లైె_ రణమహిం బడ(గా నొనరించి మించి క 
ల్వ్సాంత ఘనంబుభంగి. గురియందొడ(7౯ రిప్పువె శరావళుల్‌. 


ఛారాధర ముకాంభో 

ఛారల6 జలియింపనట్టి ధరణీధర మ 

టా రతికాంతుండు తచ్చర 

య me 

వారమునలా జెగడిల కవార్య స్ఫురణ, 81 
గ 


ఆగ్నేయా స్ర్రము మం త పూర్వముగ నేయంగాంచి య ద్దెత్యు(డు 


ద్వొగ్న స్వాంతు (డు గాక వారుణపత తిం [దుంచి థ్‌ స్రావళీ 


| నుగ్నుం 'జేసిన ఖీతినొందకను ఖీమ|షక్రియ౯ కార్షి కృ 
| న స్ట 


ల గ్నా త్ముండయి పాళి మంచుంబ లె. దూలం జేసెం దద్యత్న ముల్‌ . 
౧ 
4 


42 


em 


(వద్యున్ను చరి తము 
పహారిజు. డంతట ధరాధరశరం చేసిన 
దనుజుండు భిదురా స్త్రమున వారించి 


వసం బన్నగ్మా స్త్రంబు వేసిన గని చాని 
రతిపతి గారుడా స్త్రమున( దుని మె(6 


(గ వ్యాదు డంధకార శరం బమర్చిన 
రమపట్టి సౌరళాణమున. [దుంచె 
నమరాభియాతి మేఘా స్త్రంబు నిగిడింపః 
బ్రద్యుమ్ను డాకుగాస్త్రమునం దునిమె 


నసురు( డురవడి బరిఘ పట్టిన కృపాణ 

పరశు చక్ర తురీ వాల (పాస భింది 

వాల ముఖ్యాయుధము లయ వానినెల్ల (6 

దత, చాయుధముల శౌరి తనయు. డడం. 68 


మజియు నివ్విధంబున( బోరుఘోరం బై చెల్లుచున్న నమయంబున 
శంబరుండు గచాకలిత హాస్తుం డ్రై గదా గజాాగనందను వయిం గవి 
సిన నమ్మేటిమగండును నాటోపంబుగాం బరిపంథి సముదయ మనో 
గదయగు గద గల నమర్చి చేర్చి యార్చి యెదిశ్చె; నట్లయ్యిరు 
వురు నతిసంరంభ విజృంభమాణులై , కరికరియును, గిరిగిరాయును, 
వారివారియును చా(కు చందంబునం దలవడి. సవాంవనవం- నం'చాొ 
రంబుల, మండల (భ్రమణంబుల, నితరేత రావ్యానంబుల, తర్గనభర్ణ 
నంబుల, రోష ధఫీషణారుణేతణవీకణంబుల?, బర స్పరధి క్ష రణంబుల 
మహీతలచరణ ఘట్టనంబుల, గగనతలోత్పతనంబుల శిలా కౌళ 
లంబులు మెజయ నొక్కసరిగా. బెనంగుచున్న సమయంబున. ర 
F . 


ఒక దెసం జూపి యొ'క్కెడ మవోద్ధతి వేయును, 'మేనువంచు, (వేం 
తకు దల(గుం, దటాలున నెదం (బవారించి ఖగంబురీతి మిం 

టి కగయు, నంతలోనన కడింది దగకా ధరనిల్చు. గల్మి చె 

లి కొడుకు చితమార్ష గతుల౯ గదంబూని నురాళ మెచ్చంగలా. 


ద్వితీయాశ్వాసము 43 
గద గద ఖంగుఖంగు మన(గా౭ దవిలించుచు. దవ్వుదవ్వుగా( 
"జెదరుచు. గూడుచుం. దలల6 చేతుల వతములం బిలుందులకా 
మద మెసంగంగ (వేయుచు సమంబుగ నిర్వురు పోరి రప్పు వృ 
[త స న సెనంగిన విధంబున' శోణితసి, క్షగాతులై.. 86 


అయ్యవసరంబున, . క స 87 


కుంశేతరబలమున సో 

ల్లుంఠనములు పల్కి, “౫ద విలోకింపుము నీ 

కంఠంబున( బడు, నని సో... క 

త్క_ంఠత( దా నార్చివె చె చానవుం డంత౯ా... ౭8 


తద్గద పతసంకలిత ఛా|తిధరంబన వచ్చి వల్లవీ 


షిద్గ తనూజునె( బడిన జేష్టలులే కటు వాలె, నంతం (గ 


వ్యాద్గణ ముత్సహించె, సుఠ లాకులతంగని రంతలో జగ 
తృృ్భద్లురు పట్ట పట్టి య. దిగ్గనలేచి' Sass 89 





_ 'బిఠబిర mn గదగాొని ... 


గిరగిరగిరందిప్పి దివిని ఖేచరు లలరక్లా 


is .శీరముపయి వై చుటయుని.  _ 
ర్టర వై రి ధరిత్రి గూలె, సమసిన భం alee Be Sl 90 


టు మృ క్రజ్వాలి ల, 'లెసంగ saa తనుస్ఫూర్తి రి. ల నభోవ ర్తి రియె 


_శంబరుండు . మాయాయుద్ధమునకు. దొడరుట - 


సేపునకు. 'మూర్భంచేణి కన్దోయి రు 









భం. గృహిళను ూయిక6ల దమ. సోః మంబుచేతకా దిశా 


3 fi 





9] 





లి 'అపింప / 16 న మ. a 
గ్‌ స్‌ NOES WV Tre 
క్‌ ఖై | శ క WR 


Ld 


శ 


(పద్యుమ్న చరితము 


- ఒకచోట గాలా|భనికరం౦బు పుట్టించు 


సుడిగాలి నొకచోట. జుట్టంజేయు 
రచియించు నొకచోట రక, ఛారావృష్టి 
పర౭గించు నొకచోట. బలల చయము 


తరువుల నొకచోటం దఅచుగా+6 గురియించు 
నొకచోట నురలించు నువలములను 


ెళెళ నొకచోట( బిడుగులు వడంజీయు 
గర్జల నొకచోట6 గలుగంజేయు 


ముసల లాంగల కరవాల ముద్గర [తి 

శూల తోమర శర భిందిపాల చక్ర 

పరశు పరీఘాదు లొకచోట. దొర(గంజేయు 

నఖిల లోకంబు జెగడొంద ననురవరు(డు. 92 


'వెండియు వార్డులేడు పృథివీప్టవనం బొనరించె, మెండుగా 
గొండ లిం బడందొడగె?, గుర్కుర కీశ- తరతు భల్ల వే 

దండ వరావా గర్హభ గజాహిత కోక శివా శశాఖుభు 

గ్గండక 'వావా నె రిభ మృగంబులు దోచే రణాంగణంబునకా. 98 


ఇవ్విధంబున శంబర (చరిత మాయాకదంబం బంబరంబునం దతి 
భీషణం బై కనుపట్టిన( బురందరాది బృందారక బృందంబులును, 
మవార్షి సందోవాంబులును గనుంగొని డెందంబున నమందభయంబు 
నొంది “స్వస్తి గో(శావ్మాణేభ్య' ఇతి (పొర్థనపరులై. రంత 
మురాంతక సుతుం డంతరంగంబున నొకింతయుం జింతిలక సంవ ర్త 
నమయ సమవర్తి కరణి నవష్టంభ విజృంభితుండై పరనిరాననకరం 


బగు శరాననంబునుం గొని మౌర్వీరవ 


౦బున (దైహ్మోండ భాండంబు 
నిండిం 


చుచు నిజపభావ పరిభావిత శతు మాయానికాయ యగు 
మోవానమాయ నభిమం|క్రించి దండధర దండోపమంబగు నిశిత 


టొ 


ద్వితీయాశ్వాసము... 45 
కాండంబు [ప్రయోగించిన నమ్మవోశరం బ నేకరూపంబులు 7 కొని 
సర్వతోముఖంబై మంచు. విరియించు మారాండు విధంబునం 
దదీయ మాయ మాయించిన నా రా|తించరుండును వితథ మనో 
రథుండై క్రమ్మణ( .బుడమికి లంఘించి ఫలక కృ పాణంబులు 
కొనిన నవియు నొక గ్రాశరంబున. జిదుపలు గావించి నిలువక 
సమంతంబుగా( Ee వేసిన. 94 


ప్రద్యుమ్నుడు | శంబరాసురుని సంహరించుట 


ధారుణి దిర్లిరం దిరుగం చామరసా ప ప్త మజాముయూ సం 
వారము, దప్పం చారకలు జల్దల్మ వాల, గిరుల్‌ చలింప, ది 
గ్వారణముల్‌ భయంపడ, నవారణ నయ్యసి 'యేగుళెంచి బృం 
చారకు లౌ ననం దునిమె నమ సురాసురు శంబ రాసురుకా. 95 


తతృమయంబునకా ఘనపదంబున నిల్చి నూ వర్ష మ 
త్యుత్సవ మొప్పంగాంగురియు చుద్దతి భేరులు [మోయంజేసి నం 
పత్సుదతీ తనూజు బహుభంగులచే. గొనియాడది రౌర | దు 
ర సృత్సమవర్తి లోకముల నీతండు చూసె న(టంచు చేవతల్‌ .96 


శంబరు నీరీతి శమను పురంబున 
కనిచి ముత్కలి తాంతరంగు( డగుచు. 


[బ్రద్యుమ్ను డరు బేర. బ్రమదంబు నిండార.( 


గా GC రతకాంయత గాఢ * జ 
పరిరంభ మొనరించి దస్తుతి గావించి . 5 
' తడయక మనమీంక చ్వారవతికిం : 
వోయిరావలె” నని పొందుగా వ చియిం చి. ! . 
'వ్యోమచారిణి గాన నువిద అ 


అ 


46 


(పద్యుమ్న చరి తము 


. నెత్తికొని యంబరంబున కెగనె ననుచు. 


జెప్పినను విని కెతుక ముప్పతిల్ల 
నవలి వృ త్రము జనమేజయ &తీందు( 
జానలిం డని మునివరు నడుగుటయును. 97 


ఆ శ్వాసాంత ము 


. పాషండోత్మర ఖండ! ఖండపరళు (బహ్మాది సంపూజితా 


శేష్మపాప్య పద స్వరూప నిహిత (శ్రీకాంత ! కాంతాహిరాట్‌ 
"శీపూంక స్ట థోభితాంగ ! విలనక్‌ తీరోదజోర స్టా 

శేష! (పాజ్టె జన|పియంకర ! కరి మోబ చకోజ్ల్వలా ! 98 
య ఖు ణటబ జ టి 


=, రుష, కమర, కిటి, నృహరి, వటు, 


వృషగమనచ్చాత, భూనుశేశ, వాలి, ముర 
ద్విష, దబలాక్ళతిహా కలికి 


మిష నానారూప! కమలమి(తాబ్దాజా ! 99 
భుజంగ[పయాతము 

వియద్వాహినీ హోర వి ధ్వబ్దచా గ్గు 

గ యాదఃవ పీయూవ తారా సితాంభః 

శయెశాత్మ భూభూ గజద్వి ట్పుధాంధో 

వాయానంత కీర్తీ! వాయ[గీవమూ ర్తి ! 


గ ద్యము 


ఇది (శ్రీ) హయ్యగీవ చరణారవిందమరంద నిరంతరాస్వాద సమాసా, 
కవితా చాతుర్యధుర్య (శ్రీ మన్ముప్పిరాల వంశ పయఃపారా 


వార రాకాను ధాకర కేశ-వార్యపుత్ర సుచరిత బుధజన 
విభఖేయ సుబ్బరాయ (పణీతం బెన (పద్యుమ్న చరిత్రం 
బను మహో |పబంధంబునందు? ద్వితీయాశ్వాసము. 
* 


శ్రీరస్తు 


ప్ర ద్యుమ్న చరి త్ర ముం 
తృతీయాశ్వాసము 


i (శ్రీళశివర ! నావాదయ కు 

శశకయ మధుకర! కరా గళితనఖరాళీ 

నాళిత రిపుపలలాళీ ! 

యాళీవిషవె రి వాయ! వాయ్యగీవ! వారీ! 1 
(ప్రద్యుమ్నుడు రతి సహితు(డై ద్వారకాపురికి బయలుదేరుట 

. అవధరింపుము జనమేజయ టిలీళు. 

బూచి సాత్యవ తేయ శిష్యుండు పలుకు 


నట్లు నిజపురిం గనుంగొన నాత్మ దలచి 
(ప్రమద మెసంగంగ గగనమార్షమున. జనుచు. 2 


. కని రద్దంపతు లభగంగ - వికసత్కంజాత నంజాత ఖే 
లన సారంగనినాద వోరి మధురాలాపొప్పరోమానినీ 
జన వతోజ విలిప్ప కుంకుమ రసొంచ|దాగ వీచీ సమా 
జనటక్మా”ంచ రథాంగ మద్గు వరటా చ[కాంగ - మార్గంబున౯. 


=. అంతం గాంతునితో నెలంత పలికెం “ (బాగోశ ! వీకించితే ? 
కాంతా సంస్ప ఫవాణీయమెైన భవచాకారంబు వీజించి శా 
కుంత పాగ గరున్మరు ద్ధుత పృషత్కూటచ్చలస్విన్న యె 
కాంశేందీవరరోమవార్ష 'మెసంగంగా గంగ గన్న స్పైడిన్‌ స bh 


. భవదీయ మోవానాక్ళతి 

దివి ననిరోధమున గాంచి దివిష ల్లలనా 

నివవాము నిజానీమిషతా 

స్తవ మొనరించెడిని కంచు శంబరవారణా ! ర్‌ 


£8 


(పద్యుమ్న చరి తము 
కోను మదె కల్ప శాఖివని కాంత ! త్వదీయ మనోవా రాకృతిం 
గనుంగొని పల్లవారుణిమకై తవరాగ మెసంగ6 గీర ని 
స్తన గళనాదవె ఖరిని వాతవిధూత లకాగ్రమూర్డ కం 
పనమున నాత్మ వాంఛితము. బల్మరు. చెల్పెడుభంగి( దో వెడి. 


* అల్లదె కల్పక|దుమవచానిలడింభము నిన్ను ( "జేరంగా 


నల్లన భృంగసంగత సుమాళియుతంబయి ద్వారకాపురీ 
వాల్ల క గంధులకా గెలువ సాళుగ సజ్జ ధనుళ ల తొాంగ మో 
వల్ల భ ! మాధచానుమరతి వచ్చెడినో యన వీఇ6 జూచితే!” 7 


. అని యిబ్భంగి రమాకుమార హృదయం బానంద పూరంబున౯ 


మునుగంగా మధురోక్తు లాడుచు మహామోదంబుతో నంత న 
వ్వనజా కాకి వియద్ధునీ లవారికా వాఃశీక రాజ్టాత సం 
జనిఆ* మోద మలిముచానిలగతి౯ శాంతాధ్యసంతాపయె. 8 


పశ్చిమసముద్ర వర నము 

ఠి 
చని కాంచె౯ విచర ద్వరావా శకులీ శాలూర కుంఖీర కూ 
ర్మ నివాకాహి కుళీరము౯ా వటసటీ మాలూర జంబీర చం 


దన మందార కరంజి తాల ధవ హింశాలామికా సాల కాం 
చన వృశాంచిత తీఠముకా విగణసంచారం బకూపారముకా. 9 


కాంచి [పియంబుతోడ “ పియ! కంటివె వ1జక రాళ దం ప్రి క్రో 
దంచిత దిర్హ ఫీహ్మలుఠ దంగ తిమింగిల ఘట్టనోద్గమఃక 
జంచలవీచికోపహృత సంకుల నీరచరాళి పూరణా 


కుంచిత తుండచాడబ విఘూర్ణ జలార్లవ ఖీషణాకృ్ళతిక. 10 


(శ్రీ రామాగతనూజ ! రంగదురు వీచీ మాలికాంభోద సం 
చారంబై, తతళు క్తి తారకితమై, సాం|దాండజోడ్డీన దు 
ర్యారంబై, మహి కౌెర్వ వారిరువామితంచజై, సిశాబ్ఞాబ్దమై 
జూరాంభోనిధి యాకసంబు కరణిం గన్సశైడిం గంటివే? 11 


తృతీయా శ్వాసము 49 


. దనుజవిరోధినందన! “మదంబున ని న్నసురుండు చార్జి వై 
చిన యొడల౯ మహాహితము( జేసె మదన్వయజాత మత్స వై మిం 
క నది మనంబులో నిడక కావవె మి మ్మని వేడవచ్చె నా 
వననిధి వీచికోత్సతిత వాళ్చరసంతతి తోంచెం జూచితే? 1£ 


. నిజవిద్వేషణతూణి యంచు మది నెంకేని న్విరోధించి మ 
ద్విజిగీషం జనుదెంచె నీతం డనుఖీతిం గాన్క-గా సన్మణి 
[వజముల్‌ మీ కొసంగంగ6 దెచ్చె ననం బారావార మచజ్జాలయా 
త్మజ! కన్గొంశు మహోర్మికో చ్చలిత రత్న వాత మై పొల్పెడికా, ” 


. పూ్టేందువదన యోగంతి( 

గర్భ సుఖాలాపములను గమలాత్మజుతో 

నర్గవ వర్ణన చేయుచు. 

దూర్గ గతిం బోవుచుండె ద్యో మార్షమున౯. 14 


రై వతక పర్వత వర్ష నము 


. అటం జని కాంచె నవ్వనరుహానన వోటకకూటకోటి ప 
ర్యటనకురంగళ్ళంగ నిశితాగ్ర సమ్మగ నిఖాత విగవా 

స్పుటన నిశాకరస్థ శళళోణిత సం సుతి రేఖికా(భ్రమో 

దృట తతధాతుళోభి తటభాగము ర వతకాహ్వయాగము౯. 15 


. కాంచి యుల్లంబు పల్లవింప మహో ల్రాసంబున మందస్మితసుందర 
వదనారపిందయె నంద నందననందనున కిట్టనియె. 16 


. గురు భృగు కౌశికాత్త శతకోటి సుపర్వక వంళయుక్తమె 
సురుచిర కందరాకలిత శుభ త రాంబర రాజితాప్పర 
స్పరసిజగంధిమై వారిణసాల కరేణువారిపకాళ నుం 

దరమయి కంచు! స్వర్గము విధంబున ౮ వతకాది యొ ప్పెడి౯, 


- పరమాత్ముండు, విరించివాంఛితము దీర్పంబూని (శ్రీక ఎప్షుంతె. 
ధర జని ౦ప నిలింపచోదన ధరాధారాహి తత్కీఏడకె 

వరశీర  మణ్మిపభాసముదయవ్యాప్తాఖలాశా నభొం 

తరుండై. ౦0భవ మందెనా( దన౩ నేతచల మీకించితే? 


50 


ఉ. 


(_పద్యుమ్న చరి తము 


కోనల నీరు దావుచును గుంభికదంబ మధిత్యకాస్థ పం 

చానన బింబితాంబువుల నారసి యంతటం గాందిశీక మె 
భానుకరారి డాంగయటిని ఇాస్వర తద్గతరత్న కాంతి సం 
తాననిర స్తమె యులుకు తామననంతతి నాం దనశ్చెడిల౯ా, 19 


మ. ధర కూటా(గమిళ ద్ద నంబులు |ప్రపాతస్థాబ్దరాగోపలో 
ఖు ఇ జ 


త్కృరళశో భావళిరంజితంబులయినం ద్యతత్యవాచంయమీ 
శ్వరు లొక్కుమృ్మడి సాంధ్యరాగమను వి భాంతిం బవల్‌ సేయం బూ 
నిరి సాయంసమయోచిత క్రియలు కంశు రుక్కిణీనందనా! 20 


* అని సరన సల్లాపంబుల రాక్షిణయు సంతుష్టాంతరంగుని౦ 


జేయుచు జని చని. 21 


మ. కనే న|భంకష సౌధయూాధ శిఖరా [కాంత ప భాహీరకకా 


క 


వినతానందన కేతు వాత నివాతో ద్వేల్లా భ విస్తారకళా 
ఘనజన్మాంతర సంచితాఖల జనాఘ[వాతనిస్తార రజా 
గన దస్తోకమణీ కవాటయుత రంగ'చ్రారకళ౯ా చ్వారకళ. 22 


= కనీ యలివేణి వల్ల భుముఖంబు గనుంగొని నస్నితాననం 


బున ననె, “నస్మడియపురముం గను(గొంటివె శేషుం డబ్బలో 

చనునకు( బూర్వజుండయి రసన్‌ జనియించినం దద్వియు కి కో 

ర్వనిమతివచ్చుభోగవతివై ఖరిం బొల్చె చలోర్మివీతమై”. 2కి 

అని పతికి చెలిపి రతి సతి 

యనురాగసమన్వి తాంతరంగమున నభం 

బుననుండి ద్వార కాపుర 

మునకుకా డిగివచ్చుసమయమున నచ్చోట౯. 24 
ప్రద్యుమ్నదర్శనోత్సుకలై న పృరప్రమదల సంభ్రమచర్యలు 

నీరజగంధు లిందుమణి నిర్మితవార్శ వ్రములెక్కి చక్కగా 

బారులుదీరి చూడ(గను వారి విలోచనమాలికావనళుల్‌ 

సారససాయ కాగమన సం భమపౌరక ఎకోత్సలోల్లన 

త్వొరణపంక్తు లో యనంగ దోంచెను జూచెడి-వారి కెంతయుకా. 25 


తృతీ యాశ్వాసము 51 


ఉవిదయొకరు మాధవతనూజునిం జూచుచునుండి తత్‌ క్షణే 
దృవ తతఘర్మచారికణ భాస్వదురోజ విలిప్ప కుంకుమ 

[దవ విలసతృటాంతయయి తద్దయు 'భాసిలె( దన్ని శాత నే 
(స్రువిసరభిన్న వృూత్‌ కతజ రక్రృనముటిత మైనదో యన౯. 26 


వెలంది యొకర్తు నిర్నిమిషవృ త్తి రమాత్మజు( జూడ (జూడ (గా 
నలె నిజాఖిమానమను నర్థము వంచనచే దినంబు [ము 

చ్చిలి కొనిపోవు తస్కరు(డు చిక్క నంటటంచును (భూధనుర్విని 
ర్ల లశ కటాడ. తీళ్ల విశిఖంబుంలచే? [బవారించెనో యన౯. 97 


= నలినదళాది, యోర్తు పహారినందను€ గన్లొని సం| భ మంబునం 


[బళయము నొంద లోచన సరస్సలిలాంజలిస కృ మౌక్తికం 
బులు సడలంగ సాతత సముజ్జ వ్రలనీరముతోడం బీతిచే 
నలరు నిజాత్మ నా ఘనున కర్పణచే సెనొ నాంగ రంజిలెలా. 28 


వనరువహానేత యోర్తు ముర ,వె రిసుతుకా ముది శాంతరంగ యై 
కనుగొని మేనుపొంగం బటు కంచుక మింతలు తున్మలె నచో 
మనమున హృద్భవుండు నెణీమైతి( దలిర్చం దదీతణార్థమై 
చనుంగవ దాని వచ్చుకొని చక్కంగ నిక్కెనొ నాగ థాసిలె౯. 


ఒక i మెలుంగు (బో (డి సొగసుప్పతిలంగ నఖాంకు రాళిచే. 
జిక్కెడలించుచుం గురులు చేకొని కార్షినిః జూచువేడ్క-చే 


ల 

[(గక్కునరా నెసంగె నిజకెశ్య తదంగ వినిలకాంతులం 

'దెక్కువ తక్కువల్‌ గనంగ నెచ్చగు నిచ్చను వచ్చెనో యన౯.80 

(ప్రమదంబొొప్ప నొక రు కార్తి (6 |బియ మొప్పంజూాచు చుక న్షంభభా 
ల 

వమునకా నిల్వంగ నీవి వీడిన సఖీవర్షంబు వీక్షించి యొ 

క్క మొగిం బక్కున నవ్వ ద([దదనసంఘశ్వేత నందీప్తు అం 

గమునం (గమ్మ దుకూలభారిణిగతిం గన్పన్షై: జ్రితంబుగ౯. 81 


ep 


bo 


(గ 


వ్రతా 


_పద్యుమ్ను చరితము 


వనజాతు లిట్లు తనవిభు( 

గనుంగొని వి భాంతినొందC( గాంతాన్వితయె 

వినువీధినుండి పుడమికి( 

జనుదెంచెను రతివధూటి సంభమ మెన(గకా. లల 


ఇవ్విధంబున నద్దంపతులు వనుంధరావతరణం బాచరించి రాజ 
మార్గంబునం జనుచున్న సమయంబున. లిలి 


(పద్యుమ్ను (డు రుక్మిణి మందిరము డాయవచ్చుట 


. మురవారుం గనుంగొను ముచ్చట నతింగూడి 


యరుదెంచునట్టి జయంకతు(డొక్కొ శ 


కమలనాఖభుని. మాడం గాంతాయుతుండయి 
చనుదెంచుచున్న వసంతు.డొక్కొ? 

మాధవు నీతంప మహిళాన్వితుండయి 
యేకెంచు ధనపతి నూతియొక్కొా? 


డె తక్యారి. బొడంగన దయితాసమేతుండె 
వచ్చుచుం జెడి పంచ జాణు? డొెకౌొ? 


ఆ. ఈ మనోపారాంగు. డెవ్వండో? ఇయెందుండి 


యిందువచ్చె నని పుశేందుముఖులు 
నుతులుసేయ నతడు రతితో విదర్భ రా 
ట్రనయ మందిరంబు డాయ వచ్చె. 94 


అంతట 'చ్వారపాలురు తదద్భుత రూపవిలాసరీతి వి 

| ఛాంతినీ. జూచుచుండ(గను రంజిలు ద్వారములెల్ల చాటి శు 

ఫ్రాంతము. జేరవచ్చుటయు నచ్చటనున్న వధూజనంబు దె 
“-ఎస్టంతకు( డేగుదెంచెనని యంతట నంతట డాంగి ర య్యెడ౯.౭5 


em 


తృతీ యాశ్యాసము 5; 
ఈ రీతి డాంగి కమ్మల 
నారీతిలకంబు లెల్ల నై పుణి మెఅంయకా 
నీరజనాభు(డు కా(డని 
యా రతిపతి డాయంజనిరి హర్ష ౦ బనలగ౯. లి 


అతివలు కార్తి ని( బూచు చు 
వ 
గుతుకంబుననుండ నందు. గొందబు గములై 


యతి రయమునంC గజ్యాంతర 
వితతులు గడచి చని రత్న వేదిక మీద౯, వ్ర" 


నకియలు కోొందయు సరన వాక్యంబుల 
బద్మాతుగీతముల్‌ పాడుచుండ 


వెల(దులు కొందటు వీణలు కొని 
మించు వేడ్కను గోట మీటుచుండ 


నింతులు మజికొంద ఆిరుగలంకుల. చేరి 
వింజామరంబులు వీచుచుండ 


బణతులు గొందటు పండుటాకులు చుట్టి 
యింపుతో? చేతి కందించుచుండ. 


బొలుపు మీజంగ నచ్చర పువ్వు(బోండ్లం 

గూడి పేరోలగంబున్న కుధరతనయ 

కరణి. జేడెలతోం గూడి కౌతుకమున 

నిండుకొలువున రుక్మిణి యుండ. గాంచి. లర 


“ అక్కరొ! యేమిచెస్పనగు నంబుజనాభుని. బోలువాం డొకం 
డిక్కడ కేగుదెంచె నొకయింతినింగూడి జయంతకంతులకా 
నిక్కము గెల్వంజాలు రమణీయతమాక్ళతి ' నంచు. బల్కిన౯ా 
(గక్కున గద్దె డిగ్గి వారికాంత కుతూవాల ముప్పతిల్ల ౧౧౯. శీలి 


54 


(పద్యుమ్న చరి తము 
డాయంజని సరసీరువా 
సాయకసమకాయు జూచి చన్నుులుచేంపం 
బాయనిదై న్యము దోపగ 
దోయజముఖి నిజవయనస్యతో నిట్లని యె౯. 4&0 


“పణంతి యీసుంద రాంగు గర్భమున చాల్చి 
యుల్లసిల్లిన తలి చా దొల్లి యేమి 
౧౧ ౧౧ ౧ య 
వింతనోములు నోంచెనో విధినింగూర్చి 
దానిబేకాబె భాగ్యంబు తథ్యముగను. 41 


. నుదతిరొ! నాదుబాలకుని నూతిగ ఎహోంతరశయ్యయందు నా 


పొదిగిట( కేర్చియున్న యెడ భూతదయారహి తాత్ము( జెవ్వండో 
నుదమునవచ్చి కన్మొణింగి మామకసన్ని ధి. జావె నక్కటా ! 
ముదమున నంత6 దచ్చిశువు ముద్దియయొవ్వ శె |పోచుచున్నదో ? 


చిన్ని బాలకు( డెచ్చట నున్న వాడె? 

తెల్ల ముగ వానీవృ త్తంబు ఆలియదయ్య 

నింతి యించాక నత(డున్న నితనియంత 

వా(డగు వయః పమాణభావములచేత. 48 


సుదతిరొ! నా వామభుజం 

బదరంగా(దొణం ౫౮; గనులనానందాశుల్‌ 

పొదలంగసా గం; జన్నుల 

నుదయించెను పాలు; సౌఖ్య మొద వెడునొక్కో? 44 


అని వితర్కించుచు. 45 


వాని సందేపాడోలాయమాన మాన ' 

సొబ్బ యె పుతుండని డాయ నాత్మందలంచు; 

నుతుండు గాకున్న యెడ. దన్ను జూచి నవతు - 

లెల్ల నగుదురంటంచు నయ్యింతి 'వెజుచు. 46 


a 


౭ 


తృతీ యాశ్యాసము 55 


పంచశరాంచికాంగు(డగు బాలుని. గన్గొని యీ విధంబునం 
జంచలనే త నెమ్మదిని సంళయమందుచునుండ గాంచి వేం 
గంచుకియొక్క6 డంత శళికాంతవినిర్మితపీఠి నున్న రా 
[తించర వై రినింగని మతి న్వినయమ్మున జేసి నము. రీ 


కంచుకి ప్రద్యుమ్నాగమనమును శ్రీకృష్ణునకు. దెల్పట 
విన్నపమాలకింపు మొకవింత మురాంతక ! నిన్ను6 బోలు వా 
'డెన్న 6డు(జూడ 'మొక్క-6 డిపు డిందుముఖియుతు( డై విదర్భజా 


తోన్నతచం[ దశాలకడ కొయ్యన వచ్చె ననంగ గద్దియ౯ 
వెన్నుడు డిగ్గి బంధుజనవేష్టితుండై చనుదెంచి ముందటకా. 468 


పాదపద్మములు సం|భమ మొప్పంగాం గర 
యుగళంబుచే సత్య 'యొత్తుచుండం 
దనదుపల్కుల నుధాధార లొల్కంగ నాగ్న 
జితి వింతవింత లౌ కతలు చెప్ప. 
జల్లనిగాడ్పుల నుల్ల సిల్ల (గ మత 
వింద వీవనంగొని వీచుచుండ. 
బచ్చిపోకల నొత్తి పండుటాకుల( జుట్టి 
'యెలమి లవ్మణ చేతి కిచ్చుచుండ( 


దక్కుగలిగిన బోటులు తత్తదుచిత 

కార్యములు సల్పం౧ా6 జం దకాంత చంద 

శాలికాడోలికా వాంసతూలికా శ 

యానయగు చేవకీవాంనయాన గనియె. 49 


కని [పణమిల్లి యిట్లనియె గంజదళాయత నేత్రుం డెవ్వడో 
నను సరిపోలనేర్చునంట నాతి! నొకరు నుగూడీ రుక్మిణీ 
వనజదళాకి. గీమునకు వచ్చిన వా(డని విన్న వాడ నా 

తని గనివ త్త మంచు వారి తల్లిని. దోడ్కొని తండిపాలికి౯, 50 


56 


ra 


(పద్యుమ్ను చరి తము 
చని యడుగుల కెజుంగుచున 
వ్యనజాతు(డు తద్విధంబు వనుదేవునితో 
డనుబల్మి యతని. దోడ్కొని 
చనుదెంచెను రుక్మిణీ నిశాంతంబునకు౯. 51 


ఇవ్వీధంబున నరుదెంచ యవ్విరించి 

గురుండు సర్వం బెజింగియు గులు తెలుంగ 

నటుల నితరుల కరణి దదాననాం౦బు 

జంబు గని యూరకుండె నాసమయమునను. ర్‌ి 


వారినామసంకీ ర నాకృతి దో(పంగ 
మారుతఘట్టన మవాతిమొరయ 
వరనిలింపాపగా వారిపూరితకమం 
డలువు వా స్త ౦బున చెలు(గుచుండ 
సద్దుణసంయుత స్పటికావమాలి కా 
తతమధ్యమాంగుళ తశాండ వింప 
గృవ్వసారాజిన క ఎమో త్తరాసంగ 
నముంగసంగతిం గాంచి యలరుచుండ 


. ధవళతనుకాంతి భూనభోంతరములందు. 


బండువెన్నె లతండ మై మెండుకొనంగ( 
గనక పింగజటాబూటకలితు డగుచు 

పష $9 
దేవముని వచ్చె (శ్రీక్ళన్ల్ణ దేవు కడకు. 


. వచ్చిన మునిపతిం గనుంగొని 


విచ్చేయు(డంటంచు6 బల్కి వినయముతోడం 
బచ్చల గద్దియ్నపె నిడి 


యచ్చ కి ముదంబుతోడ నంచితు౯కేసెకా. స్‌ 


తృతీయాశ్వాసము 57 


ఇట్లు పూజితు(డై సంయమీశ్వరుండు 

శంబరోదోరగమును, మణీ శెరిసుతు(డు 

వాని వధియించి రతింగూడి వచ్చుటయును 

జెప్పి యుప్పరీదికి నప్పు డరి7. ర్‌ఫ్‌ 


రతి సహితు(డై (ప్రద్యుమ్ను(డు జనసీజనకులను దర్శించుట 


. ఆవేళ దేవకీవను 


దేవులు, బలదేవ వాసుదేవులు, నవరో 
ధఛావాన వధూజనములు 
భావజ రతిసతుల( జూచి (పమదం బంద౯, 56 


=, ఘన పిపొసార్హ యమృ తాబ్టి( గనిన మాడి. 

సుతుని( గనుంగొని రుకిణీసుదతి వాని( 

"జేరలగాంబోయి, కౌాంగిటంజీర్చి, శిరము 

మూర్కొనుచు నిట్టులనియెను ముదముతోడ, ర్‌ 


“వననిధిలోన ని న్నసురవర్యుండు (పేమయొకింతలేక వై 

చిన, నటమీ(ద నేగతి సజీవుండవై సమరంబులోన నా 

తని సమయించి వచ్చితివి ? తద్దయు( గాతుకమయ్యె నీ చరి 
(తనువినం, బెక్కునాళ్ళకు సుతా! నినుంజూచితి సౌఖ్య మొందితి౯.. 


అని తనయునితో6 బల్కుచు! 

దన కోడలిం గాంచి, [పేమ తళుకొత్తంగ మా 

నిని కౌంగిలించి యగ్గిం 

చెను; పౌరులు వారి(గాంచి చిలంగిరి మదిలోకా. ఫర 


. అంత నాదంపతులు నిలింపులు నుతింప, దేవకీ వసుదేవ రామక్ళషు 

లకును, రుక్మిణీ దేవి మొదలయిన రమణీ నివవాంబునకును, దక్టునుం 

గల్లు గురు ద్విజ బంధుమి[త వర్గంబులకును నమస్కరించి వారల 

చేత దీవనలు[గె కొని యుండునంత. 60 
5 


58 


(పద్యుమ్న చరి తము 
వర్ణ రు వర్ణనమా 
శంబరవారణ |క్రోధా 
డంబరమయి కార్తి ( బొదువుటకు నతీసంరం 
ea 


భంబుగం౭ దోచిన తత 
న్యంబన నంబుద కదంబ మంబర మలమెకా. 6 


భాను మయూఖ జాల తత బాధల కోర్వంగలేక భంశిత 
స్థానములై న నీరసముదాయములం గరుణామతిన్‌ యథా 
స్థానములందు. 'జేర్చుటకు. దా జలదేవత వచ్చె నా జగ 
న్మానీశవె ఖరి౯ ఘనసమాగమవేళ తనశ్చ న త్తలి౯, 62 


పథిక సవనాళన వరాగ వంకజాత 

పద్మభవవావా పావక ప్రతిభ లడంగె 

దరణి వారింజేర, చ్వాదళస్టలిని. "జేరు 

ఖరకరుండు ధ్యాతి నతివోని కరుండు గాంజె? 68 


మరుని | శ్రీధరు: జెడంబాసి మనములోనం 

గుంది యస్వప్న వృత్తిం 7 కొని తదీయ 

మగు సుఖాగమనమునం గన్మాగిచె(; గాక 

యున్న నపుజేల న్నిదించు నుదధి నతడు? 64 


మునుమిహిరుండు మత్సి)యల మోదము మాయ(గ జేసి, వేదనా 
గనలంగ౮జే నె: దన్ననుచుం గంధి సబాడబమయ్యు (మోయు చ 
ద్దినకరు రూపుమాపుటకు దేవపథంబున నంచరించె నా 

ఘనము తటిత్స మేతమయి కార్కొలని గర్జలతోడ భాసిలెకా. 65 


తృతీయాశ్వాసము 59 


నై! ఘనత రా శాచ్భాదకత. "జెలువొందియు'. 
గామసంపోవణగరిమ దాల్చె€; 


దరణికర నిరోధకరమై చెలంగియు. 
దరణికర్మపవర్షన మొనశ్చె; 
(అ 


గమలసంపద్విరోధము నొనరించియు. 
గమల సంపూ ర్తిచే గణుతిశెక్కె; 

సన్మార్గవ ర్హీియె సరసత(6 గాంచియు. 
బంకిలీకరణంబు. బాయదయ్యి; 


గీ. నౌర యిది! యన నొప్పె గీప్మాసురప 
వారణ విజయ|పయాణ ఖే ర్యమితధణధ 
రార బాయిత విపులగ ర్థాంచితంబు 
నగుచు నపుడు ఘనాఘన మభసరణి, 66 


శా. ఆమోదంబున సింధురాజ సరిదబ్దాశీ వివాహంబున౯ా 
8 
వోర్టిమ[పాంగణసీమ మ్మతక ఎతమె యొప్పారు 'మెల్కట్టు నా 
జీమూతంబు దలిర్చెం దత్కలిత పుంజీభూత ముకామణీ 
చామాశకారము లయ్యె నత్తి లసద్ధారాపయ సృంతతుల్‌ . 67 


మ. గురుజీమూతకృ్ళత|పవావా లగుచుం, గోర్కుల్‌ చెలంగకా, నదీ 
సరసీజాతులు, భూరికంకణ మహోస్వానంబు లింపొప్ప, ఛా 
సుర వేణీ లభితోర్మి కారుచులు నంశోభిల్లంగా, సాగరు౯ా 
భరిఆానంద రసానుకూలలగుచు౯ (బాపించి రత్యున్న తి౯. 68 


చ. అతిమహిమాన్వితుం డయిన వాంనునికేజ మణంచి, కంజ సం 
వాతులకుం గీడొనర్చి; నిక నాతనివేరిటి తమ్ము మేఘుః డే 
గతి కరుణించునం చడలిగా కల మానస భూమి శేగునే? 

&తిం గలవాంస సంతతులు శీఘమ వర్షము. గన్న యంతట౯. 69 


60 


(పద్యువ్ను చరితము 
నతత మనంతశాయి యయి సన్ను తి కక్కి, తటిల్రనదమా 
యుతనుయి, నీలకంఠవ్భాదయోత్సవమె, బహువాంస మోననీ 
సి సతీ నొనరించి, నీరనిధి. జెంది, సదాభువనావన,క్రియో 
ద్యతమతి నొచ్చు గృప్పఘన మంతటం౯దానయి యరుద్భుతంబుగ ౯. 


= చిలువల్‌ మద్వివభృత్సమావ్వ్యాయము దా ల్చె౯, వాని నేనింక నా 


కులితస్వాతుల( 'జేతుంగా, కని మొయి లో దండియై వే శరం 
బులు వర్షి౦ప, నిజావనార్గ మురగంబు ల్బూను సస్టైటకం 
బులెనా6ంగకా భువి వానులూరులవయింబొల్పొందెఛ (కాక ముల్‌ 


'మెజసి మేఘుడు వర్షి ౦ప, మీది మృత్యు 

కర6గిపోయిన, గవి రత్నగర్భ గాన 

భవ్య తడ్గర్భలడి.త పద్మరాగ 

మణులనంగ నిరదగోపము ల్మహి వెలిం7. - 72 


మారుతచోరు. డెల్ల కునుమంబుల( గల్లు నుగంధముకా బ'లెళా 
వీరమున న్మదీయ సురఖిం గొనవచ్చెడి, వచ్చి మద్గత 
(కూరభుజంగనంగతిని గోల్పడు [పాణము, లంచు నవ్విన 
ట్లారయం గేతకీనుమచయంబు వనికా విరినికా రయంబునకా. 7కి 


. వనధి జలంబునెల్ల జలవావాము [కోలి నముద్లతికా నభం 
(9 


బున కగయం, దదీయముఖముం జొరునట్టి నరిద్వరాలగ 
a నికర మెల్ల జారి వనుధాస్ట్రలికిం బొలుపొంద డి గెనో 
యనంద"గ వానకాళ్ళు, జలదాగమ వేళ నిరంతరంబుగకా. 74 


తవదాూమంబునం బుట్టినట్టి జలభ భశస౦ఘంబు నామీద. బం 

చి, నయంబొప్ప. గనన్ను ( 'జీరంగను-వచ్చెకా వీండు, శ[తుం డటం 
చినుః డయ్యగ్నిని | దోయంగాంబడుచతం జల లి ఘభోషించెనాం. 
గను, సాందాశనిఘోమముం 'జెలంగె నళ్ళాలింబునకా ఫీవ్మమై. 


తృతీయా శ్వాసము 61 


అనిలసఖుండు వేసవి నిరంకుళవృ_త్తి మెలంగి, వృష్టి వే 

ళను మనయందు డాంగి, మజలకా వెడలం, డల శార్య మేమి య 
'య్యెనొయిపు? డంచు6 గుంపటులహీనగతి న్న గంజొచ్చెం గానిచో 
నెనయ వాసంతికాహ్వాయము లేటికింగల్లును ? వాని కారయజ౯ా. 


(| అంబుదరాజ్య.వై భవమునందు కిలీం ధసుమావళీ (పది 

వంబుల ధారుణి కనక పా|తములం దిడి, [వేమచే సర 
స్యంబురువోయ తేకణలు హోరతిపాటలు పాడిరోయనకా 
శంబరచారి భేకచయచారురవంబు లెనం7ె నయ్యెడ౯, 77 


. ఇనళనయ పుట్టినింటికి. జనంగ్క గంగ 

నఖినీ భాయక వెనువెంట సత్వురముగ 

నరుగుదెించెనెౌ యన, నభ మనునరించి 

లేఖసరణి బలాక మాలికలు దనే, 78 


+ రావు వసర్ణకాలమున రా6దొడ7ం దనచె నంటంచు, వా 

ర్వావాము జూచి (భాంతిని దివాకరు6 డల్కి, మనంబునం బత 
'ద్వాహు భబింప., దద్భయము( బాపలగ నాతడు చ[కమం వెనా 
నా వారిదళ్వు. జుట్టి చెలువైతనరెం బరివేష మత్తణి౯. 79 


విళు తానంత సంశేష విద్యుదబ్ది 
య (ఎ ధి 
భా పయోధరలంబిత చారుతార 
హోర విగళిత మౌక్తికవోరము లన 
ధరణి వర్షోపలంబులు దొర నపుడు. 80 


. &తి భుజంగా ప్రిచేం గేతకీ వధూటి 

వను విహీనను విక చ భావమున నగియె(; 
బలుభుజంగులతో(గూడి చెలంగుబోటి 

పతిని గనుంగొన్న  బరివాసింపకను చనునె? 81 


62 


_పద్యుమ్ను చరితము 


- అంబుదశాణచ|కమున నాత్మజు శేదగిరేకుబాకు( గా 


లంబను కమ్మరీండు పదిలంబుగ నిల్చి, యనల్పశ క్రి కి మిం 
చం బలుచంగ యిట్టి, చెలుచకా రళిపించిన( బుట్టు ఛాళధ 
ళ్యంబొయనా, నిరమ్మదకలాపము అంతయు నొప్పి నష్ట నజడి౯. 53 


ఇట్లు నిరంతరాసార భానురంబులగు వార్ధిక వాసరంబులు 
గడచుటయు, 88 


శరదృతు వర్షనము 


(పావృ డ్వేళలం బద్మినీ కుముదినుల్‌ పాణేశులై నట్టి రా 

జీవా పేందుల( బాసి, దుస్ఫృవా మహాచింతాసమా|కాంత లై 
లావులదక్క-(, దదీశ్వరా ప్తిని ఘటిల్లం జేయు. తచ్చెటియో 

నా వచ్చె౯ వరవాంసకారవనిచానం బె శర త్క్యాంతయు౯. 84 


. పుడమినెలంత మేన శరముల్‌ నిగిడించి మదాలయంబు. గూ 


ల్పెడి ఘన కాలదై త్యు నెడరింప నళక్తుండవై శ యించితి;. 
ప్పుడు భయమేల? నా ఖలుండు పోయెను లెమ్మని నర్శసూ కుల 
జడధిజ పల్కు, లేచెనొ యనంగ, ననంగ గురుండు మెల్క నె౯. 85 


మగడు మెల్కన్న( గనుంగొని మహిపురంధి 

పొంగి మరకత మణిమయ భూషణములు 

చాల్స( దత్కిరణాంకురోత్మరము లనంగ6 

దనరె సస్యాంకురములు "కేదారములను. : 86 


వాలుగ శకుక్కీయంబు గలవాని శరంబులు చాండిసేయ.గా( 
గాలము పేరి క మ్శరి, యఖండ సరోవర గోళకంబునకా 

లాలిత పంకజాగ్నిని దళంబను భస్త్రిక నూందుచుండి యిం 
గాలము లుంచె మీద, ననలాందెం దద్గత బంథరావళుల్‌ . 87 


ఉ. మేలిమొగంబులం గుముదమితు జయించియు., దద తొవధీ 
పాలతంగాంచి మంచముల భాసిలుచుంజెడి శాలిపారికా 


. జ్ఞ్వలదురు పుండరీక శరజాల మనారతయు క్తి. బద్భినీ 


తృతీ యాశ్వాసము 


63 


జాలము నొంవ(, దత్సఖు:డు శంబరభంజను. డంపెనో యనం 


దేలపయిలా కుకావళులు చెచ్చెర |వాలె శరద్దినంబులకా. 


మరు(డను చోరళిఖామణి 

విరవాుుల భి ర్యార్ధహరణ వృ తికి మచ్చు 
మలా (౧ నా t 

ద్దురుడై చ ల్లెనొ యనలాగా 

వర నవచ్చద పరాగవారము అెసంగెకా. 


కమలేశు(డు మెల్కని రాం 

గమలిను లొగి నేన లిడంగం 7 కొను ముకా 
రమణీయాంజలులో యన 

నమ పయఃకణమిళ త్సరోబ్బచ్భదముల్‌ . 


మును తన యావజ్జీవన 

మును లోకుల కొన(గు కతన బొంచెనొ యళ మా 
ఘను(6 డన(౮గ శరచ్చు భా 

[భ నివవాము దనర్శి విష్ణుపదసంయు కి ౯, 


అల శరతాలమున వాపికలను, నదుల. 
గలువతలు మాని నిర్మలకాంతితోడం 
"జెలంగ వారికదంబంబు, చఛికిలిచేయ. 
బరంగు మదనుని కలధౌత శరధు లనంగ. 


88 


89 


90 


91 


రబ 


అల తపనుండు త౯ మును నిరాయుధుంజీసిన వైర మదత్తటిజ 
బలియయి తీర్చ (బూని, సుమబాణు(ండు (_కంచబిలస్టు6 డ్రై ఛదో 


లలనల 'చనేళఇనోయన. గొలంకుల [వాలి మరాళమాలికల్‌. 98 


64 


(పద్యుమ్న చరితము 


= శారిమంజరు లొగి6 జంచుసమితి( 'దాల్చి 


యభమునం బోవు కీరాళి యలనె, మరుండు 
దండు వెడలుచు వావానంతతికి. జె (డి 
క శృములు వెట్టి గతిశిక గణివె ననగ. 9 


క మలాభివృద్ధి దణి(గిన 

నమలములై నదు లెసంగ నది యెట్లనినం 

గమలాభథివృద్ధి తణీగిన 

విమలమతిం దనరు మనుజవితతుల భంగి. ర్ట 


. తోయదంబులు వినువీధిబాయ బర్జి 


గణము ఘనపతపాతంబు గణుతి కెక్కు, 
ననవరతవ్నపి (బోలె నవార్ని శంబు 
లదు 
నశ్రుధారాచయంబుల నవని దడివె. 96 


తన్ను శిలోచ్చయంబులు నదా భరియించును గాని, విశ్రమం 
బెన్న ౯డెటుంగ; వే నిశ వహించెద వాని నటంచు(, దా సము 
త్పన్న దయామతిం బుడమి పర్వతరాజి ధరించెనో యనకా 
మిన్నున రాయుచుం దనశె మేదిన్నివై వరికుప్ప లతృణికా. 9 


అనుపమితాస్మదీయ కులమందు జనించిన దిగజంబు లు 

ర్విని ధరియింపం, చారు పృథివీధర నామము దాల్ప్చంబోలునే? 
యని యతిరోష మొప్ప రదనాగముల౯ నగముల్‌ పగిల్చెనో 
యన, ఘనవ। పశేళిక్ళది భాధిపసంభఘ మెసంగ నయ్యెడ౯-. 98 


జలదో ప్లావనశాపకాశితతనుల్‌ జా కాత్శజాపుతకుల్‌ 

శెలివిం జెంది యఖథా[పకారమున వర్తింప, న్నిరీకించి ము 
త్కలిళాత్ముండయి, భూ నభోంతర మెనంగం బొంగు రంగ _త్తరం 
గ లల ద్దుగ్ద పయాధినా:6 దగ శర త్కాలంబునం జందికల్‌ . 99 


తృతీయాశ్వాసము 65 


వ. మజీయును దచ్చరత్సమయంబు శంబరధర న్తంబేరమ క ద౦బ 
విడంబకాంబరా చ్భాంబుబింబి తావదా తాంబుద [వతిబింబ సంభ్ళ 
శాంబుజాకరంబును, కాంతనుధాకర కాంతనిశాంత వాతాయ 
నాంతర్గత నిశాకాంశాంకు సం తాన నితాంత కర కా భాంతి 
స్వాంత ముగ్గ కాం తావి తానంబును, శుచి రుచిర సాందద చంది 
కాంత ర్విరాజమాన నీబిడతర తరళిత తరుచ్చాయాపాదిత మత్త 
మాతంగ మనీ పాంతరం గామర్హోత్సి వ్యమాణో త్తమాంగోల్ల న 
ద్దరీ వినిర్ల మిష్యద్ధరిసోమంబును, ఛ్వాంతొకర కాంతార శాఖ శాఖా 
[పతానవితకాన |పస్ఫమర కౌముదీ ఖండ పుండరీకఖండన వగ 
వేదండమండలమండితంబును, (పత్యవాంకృళ్యమాన తరంగిణీజల 
పరిదృళ్యమాన నైకతతల జని తాకుంచితావయవ లుఠ తమళ 
[భమ [భమతై్కైవ ర్రజాల నీర్వర్తిత జాలకృత్యంబును, [బభంజన 
భంజనోద్దళిత శారదానోకవానివహోద్గతాతి విశద పారద [వభా 
భానుర రోదసీకువారదోధూయమాన ఘనసారవరాగవట అ 
సంజాత కం: * నన సమున్మిషచ్చకోరాస్య సమ 
వాయంబును.నై, దేవసేనయుంబో లెగబనన్నళ రజాతవి రాజితంబై , 
మవహోరణం౦బునుంబో ల. బుండరీక బంధుర ౦ె .ళశర్వావాసంబునుం 
బోలె శుభ జీమూతం బై, యళ ఏ మేధాధ్యరంబునుంబో లె. బంక 
నిరానకం బై యొచ్పె నప్పుడు. 100 


ఉ, ఆ మురవైరినందను. డవార్ని శము౯ రతికాంతతో, గృవో 
రామ నికుంజ పుంజముల, రమ్యనర స్త్‌ ట సె కతంబులకా, 
సూమళిరోగ లవాంబులను, గ ఎ(తిమ భూధరసానుభూములం 
(బేమముతోడ( గూడి వివారించె నుఖాంబుధి నోలలాడుచుకా. 101 


క. అని వినీపించిన విని య 
త్యనురాగ సమన్వి తాత్ముండగుచుం బరీజి 
_తనయుం డల వె శంపా 
యను దరువాతి కథం చెలుపుమని యడుగుటయు౯. 102 


66 


(పద్యుమ్న చరి తము 
ఆశ్యాసాంత ము 
పాణి పోజ్జ గలనందకాసి వాతద ఎస్యత్సూర్వగీ ర్వాణ ! గీ 
ర్వాణాధీశహితోపదేశకలనా వాగీశ ! వాగీశ కం 


ఖాణాళీవిష రా డ భౌమ కరి శంఖ ద్విట్బమాఖై రక షా 
రీ (శ్రీపద! (శ్రీపద వ్వురు క్‌ ఎపాద్భప్టి (పసారాంచిశా! 


ద్యుమ్నా ధిప సఖనుత ! నక 


లామ్నా యమరిమ్లుచాపవారణచణ ! [ప 
ద్యుమ్న జనక | యఘవాతి సుర 
నిమ్నుగ! సనళకాదిమునివనిత ! వారివదనా ! 


ఉత్సావా క 


శంఖచ।|క శార్ణ ముఖ్య సాధ నోల్ల సద్భుజా ! 
[పెంఖదురుగదావిలోక ఫీతశాత వవజా! 
రింఖ దిందిరావీ. చంచరీకభ ఎ న్యుఖాంబుజా ] 
పుంఖభానస్వదాశుగాభిభూత దుష్టభూభుజా | 


గ ద్యము 


108 


104 


105 


ఇది (శ్రీ హయ గీవచరణారవిందమరంద నిరంతరాస్వాద సమాసాదిత 


క వితాచాతుర్యధుర గ (శ్రీమన్ముప్పి రాలవంళ వపయఃపారావార 


రాకాసుధాకర కేళ వార్యప్పుత సుచరిత బుధజనవిధెయ' 
సుబ్బరాయాప్రణీతంజై న ప ద్యుమ్న చరి(త్రంబను 
మవోపబంధంబునందు. దృతీయాశ్వాసము. 


క్‌ు 


శ్రీరస్తు 
ప్ర ద్యు న్ను చరిత్రము 


చతుర్దాశ్వాసము 
థి 
x x x 


(శ్రీరంజిత వతస్థల ! 

తారాధిప పష మ దర్శకరుచిరా 

కార! సుధీర! యపారద 

యారన పోషిత కరీ! వాయ్యగీవ! వారీ! 1 


అవధరింపుము జన మేజయశి తీళు( 
బూచి సాత్యవ కేయ శిష్యుండు పల్కె 
మనుజనాయక ! మణియు రుక్షవతింగార్షి 


లాం 
వరిణయం బై న విధము నేర్పలుతు వినుము. బి 
రుక్కి పుతార్థియై (శ్రీకృష్ణునిగూర్చి తపమొనరించుట 


వోటక వ(పచుంబిత వియ _త్తలమై, పవమాన వేగజి 

చోటక మె, చలత్సమద కుంజరకర్ల మరుదుతాంబు భ్భ 

యె" == ణ ధి 

శ్పటిక మై, య శేషమణి పేశలమె, పుర మొప్పు నుజ్జ్వల 
స్పాటిక కుట్టిమంబయి, రసాస్థలి భోజకటావ్యాయంబునకా. లీ 


ఆ పురమేలు భూవరు. డుదగ మవో[గవావెర న్మిగహోే 

ద్దీపిత మండల్యాగుండు, వితీర్ణిమభావిత కీర్తిచందదికా 

వ్యాపిత భూ నభోంతరుం డవారిత ధార్మికవంశ సద్దుణా 

రోపణ నై పుణాన్వితు(డు, రుక్మిసమాఖ్యు( డలేఖ్యరూపు(డై . 4 


68 


క్‌, 


(పద్యుమ్న చరితము 


. అత౦డతులిత నీజరాజ్య 


స్థితీ నుతి దగ6 [బజల నలర. “జేయుచు నుత హీ 
నత వతగొనీ యుకనా.డతి 
హిత మం)| తిజనంబుతోడ నిటని వల్కె౯ా. 

౧m 


ఫ్‌ 


“ని స్పంద విభవమున నురు 
భూస్తుతి గని సుతులులే “ కప్పుత్రస్య్థ గతి 


ర్నాస్తి” యను నుడువు కతమున 
సస్తోక తర వ్యధాన్వితాత్ముండ నెతి౯. 6 


పుతులులేని కలి, రిపు(బోర జయింవని బల్లి, ప్రీతికిం 
జా|తముగానిశెల్ని, (వతిపాదన వేళలలేని తాల్శి, యా 
పత్త్రముగాని మేల్ళి, మనుభంగమునొందిన వేళ్ళి యొంతయు౯ 
ఛాతి నిరర్థకంబగు(గచా ! శరదావన దంబుచాకృ్ళతి౯. 7 


"కావున పుతో కాదన 

మే విధమున నబ్బు? మీర లెజింగింపు.' డనం 

గా విని వారందటు ఛా 

(త్రీవరునకు నిట్లు లనిరి ధీయు క్రి మెయికా. 8 


(శ్రీకంఠపియు, సమరత 
లాకుంఠ పరాకమామరారి ద్విపశే 
ఖా కంఠీరవ శాబకు, 


'వెకుంఠు భజింపు మత(డు వాంఛ యొనంగు౯. 9 


అన విని యట్లకాకని నృపా[గణి, చారనమేతు(డై తపో 
వనమున'కేగి, యందు సిత వారిజ నెతు, జనార్హనుకా, దయా 
వనధి, వారిలా గుతించి బహువత్సరముల్‌ దపమాచరించె మే 
లని మునులళెల్ల( దన్ను (గొనియాడ ఫలాంబుదళానిలాశియె. 10 


చతుర్హాశ్వాసము 69 
రుక్కికి విష్ణువు ప్రత్యక్షమగుట 


పీ వెలిదమ్ములనుగమ్మి వెలి కిమ్ముగను జిమ్ము 
జిగియెమ్మె నలరు కన్ను (గనతోడ, 
నును(గప్పురాగుప్పలను దప్పులిడు గొప్ప 
మెలు(గొప్స మెప్పగు 'మనితోడం 
బసమీం-చు (కొమ్మించు “వస నొంచ గమకించి 
తులకించు పసిండి దువ్వలువతోడ, 


నగువెన్నియల వన్నె జగ మెన్న నెదతిన్నె. 
గొలువున్న మరుంగన్న చెలువతోడ, 


గి. సిరుల నీనెడి ముశెపు సరులతోడ, 
నెగడు లేగబొద్దుంబోని మానికముతోడ., 
దొంటి'జేజీల నడంచు బల్వింటితోడం 
గ శ్రైదుట వెన్ను6 డొగి6 బొడక క్రై నపుడు, 11 


గ్‌, అట్టు (పత్యతమైన మురారి జూచి 
వార్ష పులకాంకి తాంగుడ యధిపుండపుడు 
నిటలతటమున నంజలిపుటము చేర్చి 
పటువచో నై పుణంబుల, (బస్తుతించె. 12 


దండకము 


(శీ;మ[దమామానినీవ్భాత్సరో వాంస, వాంసాంబుజాతద్విష న్నే (త 
నేత వభాధూత గాంగేయ, గేయ పబంధాంకితోద్యద్గుణో చార, 
చారాత్మజాదిన్ప ఎవోహీన ముష్టింపచాధ్యవరజా [క్రి యాదవ, 
దజాధ్వరధ్వంసి సంస్తుత ఎలీలాక ాబ్బంద, జృంచార కానీకకోటీర 
మాణిక నో ఖా లన త్పొాదరాజీవ, జీవాభినం ద్యానద కే సము పీ 
(పొఢిమాభోగ, భోగాభిభూతామరాధీళ, ధీశాలివిద్వజ్జ్ఞనా ధార, 


70 


(పద్యుమ్న చరితము 


ఛా రాధర శ్యామలా కార , కారానివేశావత ద్భీక రామి[త, మి|శా 

వళీద్భృక్చకో రీసుధాధామ, ధామానలజ్వాలి కామా లి కా దగ్గ 

చేవారికాంతార, తారాచలాఖండలానేకవ దోో[సవంతీ యశః 

(కాంతభాస్వ ద్దిశాచక్ర, చ(కాబ్దకా మోదకీ నంద కాద్యాయుధ 

[పోజ్జ్వలాజాను దోఃకాండ, కాండ వజాపూర్ణదీప్య న్మహాకుటి, 
కుజీత్యధి శాంధ కారో జ్ఞ్వలాదిత్య, ది త్య ౦బుజా కేతణాగర్భ 
నిస్సాావణొపాయ నై పుణ్య, పుణ్యాంతరంగద్విజానందసంఛాయి 
సంకల్ప, కల్పొంతసింధూర్మి కాడోలికావాస, 'వాసవ్య థ్రీ పార్ల 
సంసిద్ది క లశ) వా, రూపసంపత్ప రాభూతచేతోభ వా, విశ్వ 
విశ్వంభరాభార థా రేయ చకుళ్ళువో రాట్స్బవానస్పటాచ్భాయ 
లీలావిహారా, స్ఫురత్తారవో రా, మహో(గాగవాగగాహసం్యగస్త 
వాసీంద సంరతణాతీణలీలా, నమద్భ కృజాలా, కనత్పతవి చేప 
ణోద్భూత వాతూల తూలాయమా నేం దళ స్రాండజాధీశ ర న్మ_ంధ 
పీఠోపరిన్య స్తపాదారవిందా ! ముకుందా! నమస్తే, నమస్తే, 
నమ స్తే నమః, 18 


దశావతారస్తుతి 


మ. తొలిమిన్టుల్‌ గొనివార్టింటొచ్చిన మదాంధు౯సోమకుకా మత్స్య తా 
లా (6 


ప్తి లయంబొందగ+ జేసి, వాక్చ్పతికి దద్వ్ద్భ త్రాంతముం దెల్ప, ముం 
గలుగంగా నిజసంతతిం బనిచితోనా(6గ౯ా, భవత్పుచ్చ సం 
చలనోర్ధ వ్రంగత వారటచ్చకులి పుంజం జొప్పు(గా మాధవా! 14 


అమరులకు౯ జయంబు, దివిజారుల కెల్ల లయంబు గల్లు ని 

క్క మనుచు గాలపూరుషుండు ఘాంటరవం బెసయగంగం౭ జాకు నా 
నమరె. బయోధిదచ్చ గమశాక్ళతి గాంచిన నీ తనూ పరి 
[భమ దగ ఘట్టనోద్భవ నిరంతరఘాణఘణ ధ్యనుల్‌ వారీ! 1 


చతుర్హా శ్వాసము 71 


. అతిశయ ఘుర్హు రారవము లాకన మంటలో నూక రాక్ళతీ౯ 


దితిసుతుగదుంచి యబ్ది నతిధీరత వెల్వడు వేళ నీ సమం 
చిత సీత దంమి. కా[గమున జెల్వగు ధారుణి యుల సిల చే? 

(బ్ర ౧౧౧ 
యతులిత రాజతాగ శిఖరాగగతాభము భంగి (శ్రీధరా ! 16 


(తిదళవిరోధి లొమ్ము నృవారిస్థితి గోళ్ళను వచ్చి నీవు బి 
ట్రదుమంగ6 బుట్టుర క్ర్షము వివోయసఏీధికి. బోవుటెప్పె, వాం 
జెదయను[కోవి. దన్నువరియింప6గ వచ్చెడి ము క్రి కాంత వె 
సదమలవృ్భ త్తి. జి మెడి వసంతమనంగ నహోో ! మురాంతకా ! 17 


వారిధి వారిపూరము ల వారణం[గోలి నభంబు ముట్టు న 
వ్వారిధరంబువో లె, నురవెరి సమర్పితదాన ధారలం 
గూరిమితోడంగ కొని కకుబ్దశకంబును నా[కమింపవే? 
'వారిజషతనేత! మును వామనరూపము దాల్చి యున్న తి౯.18 


పితృనిధనాభిసంజనిత ఫీమణరోవమ కృశానుకీల సం 

వాతి పరిళోపి కాంబునిధివాచు. గఠోరకు లారఖండితో 

తృతిత నృపాల మస్త కకదంబకముల్‌ విజయేందిరాకరో 

ద్గత మణి కందుకంబు లనంగా నొనరింపవె నీవు భార్గవా! 19 


- అనిమిషరా డ్విరోధి వాదయంబు రయంబున [వచ్చి రక్తగా 


హాన మొనరించునట్టి భవదగ్ని పృషత్మ్క_మునకా జనించి చె 
కి నిగుడు ధూమసంతతి దం గడుపావనమైన తచ్చరా 
ప్రిని వెలికుద్గమించెడి తదియ మవోఘ మనంగ రాఘవా! 0 


అనుపమిళా[గవాంబున వాలాగగమునక యమునానది వి భే 

దన మొనరింపం దత్తటిని (తానముతో గురుభాస్వదంబరం 
'బెనయ, సిశాంశుకత్వమున హౌచ్చగు నీ కసిళాంళుకత్వముం 
దనర బె మధ్యచిహ్నా మయి, తాలతరుధ్వబ ! యచ్యుతాగజా 121 


fA 


(పద్యుమ్ను చరీ తము 


నరకపురంబునందు భువన_స్తవనీయవిలావ తావక 
స్ఫురదతులాకుగావళులు సొచ్చి, తదంతరి జీవరాజి న 
చ్చెరువుదలిర్ప సద్గతికి(జేక్చెను; ధర్మగుణ[వయు క్తి చే. 
దిరిగెడువారి కట్లు చనదే యొనరింపంగ నందనందనా! 2&2 


. చతురత్వోల్లనదు క్తి ము న్మమత హెచ్చం జేసి, బోధి [దుమ 
య వాంటి 


స్టితిమీఅం దైపురాంగ నాజనుల పాతి వత్యభంగం బొన 
ర్చ, దదీయాత్మకుచిత్వము న్నిము భ జింపంబోలు(; గాకున్న నే 
గతి ధావళ్ళము గాంచె నత్తనువు? లోకంబిన్న బుద్దాకృతీ ! 29 


అరుదుగ గల్కివై తనరునప్పు డహో! భవదీయధాటికా 
తురగ ఖురావాతోత్పతిత ధూళిపరంపర సొంపుమీ జె, దు 
ర్భరతర దున్టకీకట భరంబున సంభవమెన కిల్చిపో 

త్కర మెడలకా ధరితి నురగంగ మునుంగ(గ చేగుకై వడి౯ా. 24 


= అని బవాుుభంగుల. దన్నుకా 


వినుతింప మహాప మోదవృతమానను.డై 
జననాయకుంగనుంగొని వ 
దృని భేకమణుం డనియె మృదుసుధామధురో క్తి క 25 


“మెచ్చితి నీతపంబున క మేయళుభంబులు నీకొనంగంగా 

వచ్చితి వేడు” మన్న జనవర్యుండు వార్ష తరంగి తాత్ముం డై 
తచ్చరణాంబుజంబులకు. దద్దయుభ క్రి నమస్కరించి “యో 
సచ్చరి తాత్మ ! సంతతి నొనంగంగచే కృవతోడ " నావుడులా. 26 


. “నీవు కోరిన చందాన నీకపత్య 


లాభమగు ' ననీ (శ్రీ మహిళావిభుండు 
పలికి యంతర్హితుండై న నలరి రుక్మి 
చేడెతో(గూడి నిజపురింకేశి నంత. వి 


చతుర్జ్హా శ్వాసము Fie 
రుక శ్రైవతి జననము 


=, నందకధరు కప నా నృప 

సుందరి గర్భంబు దాల్చి, శుభదినమున నా 

నంద మెస6గంగ. గనె నొక 

నందన, సౌందర్య శల నందన దల౯పా. 28 


. ఆ కుమారీమణికి విదర్భాధినేత 

యెలమి రుక్మవతీనామ మిడియె, నంత 

నిందుబింబాస్య పెరిగి బాలేందురేఖ 

మాడ్కి- దినదిన నంవర్ణమాన యగుచు. 29 


, పాంనకములకు. గంపన మతిశయిల 


౧౧ 
మెల మెల్లన నడుగిడ మెలంత నేర్చి; 
cn ౧౧ 
పంకబాతీ. ర సజ్ఞాను భావ గరిమ 
బలుకులను చేనె లొలుకంగ. బలుక నేశ్చె. 80 


రుక్కవతి సౌందర్య వర్ల నము 
ఈ 


అంగజు. డింక నీ బినరువోతీమనంబను భదపిఠి న 
క్క_ంగల(డంచు మున్ను గలుగం జనుదెంచిన తద్భలంబ నా 
గం, గర మింపెసంగ ముఖ కంజము, చాక్ళుకముల్‌ , శిరోజసా 
రంగములుకా, సుదృక్కువలయంబు, లురోరువా కుట్మలంబులుకా. 


నీలశేజాసను. డా నసరోజనయన౯ నిర్మించు వేళ న్నిజా 
గారాపాయకరుండ(టంచు శశి నల్క౯ ఖండముల్‌ చేసి సొం 
పారం దదమణీయ తామరస పాద్యాగంబుల న్ని ల్పెనో 

నా రంజిల్లు నఖాంకు రావళు లనూన, శ్రీ) ధురీణంబులై . లివి 


కరప|తోపమ కంటకావళులం దకా ఘర్షించుచు న్నీటం(గు 

మ్న్మరంగానీయదు సారసంబనుచు గూర్ముంబల్కమీఅ న్వనాం 

తరసీమం జిరకాల ము|గతవముం గావించి, యయ్యంగనో 

పరిపాదాకృతింబూని |క్రిందుపలచెం బం'కేరువా[వాతముక. ఖీ 
6 


74 


ర 


_పద్యుమ్ను చరితము 
రమణీమణి జంఘా న 


(కము లుద్ధతి పీజు నూరు కరికర మహిమ౯ 
గమకింప6 బెనంగ(గాబే 


యమనెి౯ మకళేభకలపహా మదిమొదలు భువి. 


. కదళు లుద్దండ వేదండ కరక్ళతార్తి 


కోర్వ(గా లేక సింవామధ్యోరుయుగళ 
మగుచు6 గంపంబు నొందజేయంగయగాదె 
దానికి దచాది చంచ లత్యంబు గలిగె. 


కుంభినీశాశయంబుచే. గొమరు మిగులు 
కరము సతి యూరు సామ్యంబు గనని యెడల 
నరసిచూడం. గనిష్లాశయమునం బర గు 
కరభమే రీతి సామ్యంబు గాంచ(గలదు * 


నతి నితంబములతో సాటి సేయగ వచ్చు. 
గాళ్యపి ఖండముల్‌ గాకయున్న(, 
జెలి పిబు(దులతోడం దులనసేయంగ వచ్చు. 
బులినముల్‌ ఘనభాధ6 బొొందకున్న , 
సఖి కటిద్వయముతో సవతు సేయగ వచ్చు. 
బటుచ క్ర మీడ్చుల(బడక యున్న, 
నింతి శోణులతోడ నీడుసేయంగ వచ్చు 
గిరులు గండములచే. బొరయకున్న 4 


, జెలియ కటములతో దీటు సేయ వచ్చు 


దంతి కుంభంబు టైల్యంబు దాల్బకున్న 6, 
"దేడియ కకుద్మతుల 3నసేయ వచ్చు 
రాజు సంతతమును బయల్‌ |పాశకున్న, 


రొ 


చతురా శ్వాసము 
ణా 


+ నలినజు(డు కుందనమున నెన్నడుము సృజన 


చేసి యూ (న్యూ) నాతిరి కతల్‌ చెందకుండ( 
బిడికటనుబట్టి యొతత్త నేర్పడిన | వేళ్ళ 

ల) అవి 
సంధులన నొప్పు వామలోచనకు వళులు, 


బాల పొక్కిలి యను నాలవాలమునను 


'జారుతారుణ్య వీ సంజనిత మెన 


తాళ భూరువామనంగ రోవూళి తనరు. 
దద్భవ ఫలంబులన( బ యోధరము లలరు. 


= అంగనాయౌవన [పావృ డవసరాభి 


వర్ణ త సయోధరోత్ల లావణ్యనీర 
కలిత నాఫీబిలాంతరోద్గమిత శితి పి 
కీలికావళి యనంగ రోమాళి దనరు. 


వనజాయ తాడి బాల్యం 

బను తిమిరము(బాపి, యావనార్కుం డుదయిం 
చిన. గన్లొని యెదకుం గది 

సిన జక్కూవ లన(గ నుల్లసిల్లుం జన్నుల్‌ . 


యౌవన ఊతిప పట్టాభి షేకానీత 
ఘనరసాంచిత హేమఘటము లన౯గ, 
నాత్మసంభ వ విలాసార్థ సంపాదిత 
పరిపక్వ జంవీర ఫలము లన(గ, 
బాల్యరంభా స్తంభ భంజనాయాత శుం 
ఖ్‌ ద్యయఃకుంభి కుంభము లనంగ, 
యువజన స్వాంత భేదోద్యు క హృాచ్ళృయ 
సంధీక్ళ తాంబుజ్యాస్త్రము లనంగ, 


88 


89 


40 


41 


76 


gm 


(పద్యుమ్న చరి తము 


* నంగ లావణ్యజలధి స్ట్‌ తాదు అనగ, 


జారుతనువల్లి జనిత గుచ్చము అనంగ, 
మానస శ్రీ వినోద సంభరిత కందు 
కము లనగ౭ గాంత వతోరువాములు తనరు. 


తరుణి కారుణ్యమనియెడి పురుషుంజేరి 
తన్ను విడనాడె ననుచు. [గోధమునం. గడంగి 
బాల్యపూరుషు. డద నాటి వె చినట్టి 

గుం డ్లనంగను మెలు(గు(బాలిండ్లు తనరు. 


. ఘన కమలాకరసంగతి 


గనిన బిస వతతు లీడు గావనుచో నె 
కైన యగు? మాధుకరాప్రిం 
గనిన సురాగలత ల(భకచ భుజములకుక. 


. మనసిజుండు నిజభుజాబల 


మున జగముల నెల్ల “గెలిచి, పూరించుట కై 
కొనినట్టి విజయ శంఖం 
బనయగా కంఠంబు పొల్చు నజ్జాననకు౯. 


అ 


సరసభావ్యబుచే సన్నుతి గనియు ర 
సజ్ఞాహిత త్వంబు సలుపచబేని, 

అనిశవిర క్రి చె నభినంద్యమయ్యు. జం 

డాళుల కూటమి నందబేని, 


సుగుణసంప త్తిచె సొంపు వాటించియు. 
గఠినధర్శంబును గాంచ దేని, 

మహితద్విజా ప్రి చే మానితంబయ్యు. బ 
లాశ రూపంబున నలరబేని, 


he 


Ag 


44 


45 


చతుర్హా శ్వాసము 

. పక్వబింబ ఫలంబును, బంధుజీవ 
కునుమమును, వి|దుమంబును, కోమల (వ 
వాళమును సాటిసేయంగవచ్చు దోష 
రహితమగు బోటి మధురాధరంబునకును. 


. తనదు స్వయంభూ నామము 

గనంబోలునె వీని కనుచు. గమలభవుండు సా 
నను బట్టి సఖముఖంబున 

నునిచిన వజము లనంగ నొనరు రదంబుల్‌ . 


. స్వరుచిర రుచిహోరిణియె 
యిరవొందెడి వాణితోడ నెదురుకొనంగా 
నరుదెంచిన కుందము లన 
హాకిణాంకనమానవదన కలరు రదంబుల్‌. 


సరసిజలోచన 'వాజ్ళా 

ధురికి౯ సుధ తక్కువగుచు( దోయధి(బడినకా 
గిరిమథన[ కియచే నుర 

వరు లందున దాని మరల. బడసిరి కాదే! 


. లలన నుటుయగారు చెక్కిశళ్ళవలన లిక 
గలఅచి తా. జాక చక్యంబు గాంచి ముకుర 
మట్లు గాకున్న మృణ్మయంబై న దాని 
కబ్బుకు ట్లన్యబింబ[గహాణ గుణంబు ? 

య 


(పతిదిన మపపకాళుండయి బాముల నొందుచు నుండు పంకజా 


77 


46 


47 


48 


49 


50 


హితుని భజించుచుండ. బనియేమి? యటంచు మదిందలంచి, సం 


తతమహిత పకాళ వనితాముఖచందదు సమాళయింప6గా. 


గుతుకముతోడ వచ్చిన చకోరములోయన నేతముల్‌ దగుజా.ల్‌! 


758 


(పద్యుమ్న చరి. తము 
శంబరవారణు(డు పాంథచ 
యంబుల చేతోధనంబు వారియింపంగ6 గే - 


లం బూనిన 'చాపంబు ల 


నం బొమలు దనర్చు వికచనలినాంబకకు౯. Sy 


: సౌకుమార్యంబునకు. దగు సౌరభంబు 


గాంచుటకు నై తపస్థి సృతిగ ని సుద్భజు శ 
ఖా భరణమయి, గంధవవాత్వ మంది 
నట్టి తిలపుష్పమన నాస యతివ కలరు. రితి 


అకు లత్యంత దీర్హంబు లగు చు జెరింగి 

రాయగనుంగోొెని తలచుట్టి రాకయుండ ( 

గమలసంభవు( డిడిన (శీ; కారమ్ముద 

అనంగ జెలువొందు వీనులు వనజముఖకి. రశ 


. తనకుకా మిత్రములై న యుత్పలము లత్తన్వంగి నేత్రంబ్బులె 


జననంబంది నిరంతరంబును వికాసంబొందుటల్‌ చూచి, తొ 
ననిశం బక్కరణిం 'జెలంగ6ంగ6 దదీయాంగత్వముం జెందవ 
చ్చన యజ్దారియనంగ ఫాలము దనచ్చె౯ా సత ,-శాసాం[దమె. ర్‌ర్‌ 


+, తంబరారాతీ యను నె9(దజాలికుండు 


(తిభువనంబుల 'మోవామొందింప€6 గరత 
లంబునను గొన్న బర్చా బర్హ ౦ బనంగ 
నుత్సలదళాయశేకణ కొప్పు కొప్పు. లర 


ఈ విధంబున నవవయః | శ్రీ విలాన 

భాసమా నాంగయయ్యును భానమాన 

యగుచుం దనరారెం గుచజితనగఘటారి 

యబటవర కేతను కటారి యమ్మిటారి. ర్‌? 


చతుర్చా శ్వాసము 7S 
రుక్మవతి (పద్యుమ్ను నెడ మరులుగొనుట 


క, ఆ గబగామిని నిజ జన 
కాగారంబున కజ[స మరుదెంచెడి య 
భ్యాగతులవలన గార్షిమ 


౬9 
హో గుణ రూపములు విని తదాయ త మతి౯. రర 


ఉ. చూడదు సాదరంబులగు చూపుల నెచ్చెలిపిండు, గీతముం 
జాడదు, రేవవల్‌ దరలిరుపానుపు వీడదు, నవ్వుతోడి మా 
టాడదు, శకేళికందుకము లాడదు, చెంపుడుముద్దు చిల్క గా 
పాడదు, నెత్తమాడదు, |తపకళా జనయి తిని వేడ దిప్టము౯. ర్‌ి 


వ. ఇ క్తెజంగున నశ్టాంతారత్నంబు దురంతచింతా|కాంత స్వాంత యె 
యున్న ంత, సఖిజనంబు లన్నెలంత మనం బరయందలంచి చెంతం 
జేరునెడ, మంతనంబున నందొక్క_ సుధామాధురీధురీణవాణియగు 
శుక వాణి యను పూంబోణి యిట్లనియె. 60 


ఉ. కన్నియ! నీదు నెమ్మొగము గాంచిన వేరొకవింత దో చెడికా 
విన్నటనా(టనుండి కడు పేమముతో నజ లేకయున్న నా 
కున్న విధంబు దెల్పుమి(క నొండు విచారముదక్కి, నీతలం 
చెన్నికకెక్క_ వేగఘటియించెద మన్నన గాంచి మించెద౯.” 61 


క. అని యడిగిన బిత్తరి సి 
గ్గనుతెర దిగరదోచి, యంతరంగస్థితమై 
తన7ెడి మనోవారాక్ళతి 
మునుకొని తా బాహ్యారంగమునకుం జొనిెపెక౯. 62 


ఖా“ కొమ్మా! (పాణపదంబవై తనరు నీకుం దాంచంగా నాకు నా 
యమ్మా? యమ్మధువై రిపట్టి సొబంగే నాప్తాళిచే వింటి, భా 
వమ్మా మోవానమూ ర్తివె దవిలె నా వాంఛార్థ మీడేలు చం 
దమా గళం దలపోయుమమ్మ ' యనుచుకా చై_న్యంబు శెట్టింవ(గ౯. 


80 


(పద్యుమ్న చరి తము 
కోమలి యిట్లను న్మణియు(గొంకక యాకుకచవాణితోడ నో 
కామినీ ! 'యొక్కనాండు శళికాంతవీనిర్మిత చారు కేళికా 
ఛామములోన నొంటి సుమ తల్పమున న్మెయి నేర్చి యయ్యదు 
స్వామికుమారు వృాత్సరసిజాతమునందిడి కూర్చు చున్నెడకా. 64 


కలలోనం గను(గొంటి నీరదని భాకారుకా, మహో చారు, ని 
సుల మాణిక్యకిరీట భాసుర శిరన్కు.కా, సుందరోరన్కు, ను 

జ్వల కార్తన్వరచేలు, భవ్యమృదువాగ్జాలుం, గన దత్న కుం 
డల వ క్రాదృత చ 0[దమండలుని, మానద్యుమ్ను 6 (బద్యుమ్నుని౯. 


ఆ యదువంశచం దుని కరా ప్రిని గన్దొవ లుల్ల సిల్ల (గా 


నా మెడ సంకుచత్కరయుగాంబుజనె కుతుకంబుతో. గన౯ా 
మాయయొ ? నాదుమోవా ఘనమాలికచే నపిధానమయ్యెనో? 
యేయెడం దోంచండయ్యె నత6డిందుని భానన యుమిసేయుదు౯? 


=. అదిముదలుగాంగ నాజెంద మతనియందు. 


జిక్కె;, నింనన్ను. జిల్మ లేజీ వజీరు 
బారిందో చెదొ ? నీనేర్పు బయిలువడ (గ 
వానిగూర్చెదొ ? 'తెల్పవే వీను లలర. 67 


అన శుక వాణి యిట్లనియె “ నంబురుహేతణ దిన్నికె మనం 
బున వెతంజెందచేల ? యిచెపోయి మురాంతకు ముద్దుపట్టినిం 
గనుంగొని నీదువృ త్తమును గారవ మొప్పంగ విన్నవించి, యా 
ఘనుడు నినుకా వరించునటుగా నొనరించెద వేగవచ్చెదకా. ' 68 


అనిన? గుచ్యాగ వవోరము 


ఘనవోరం బొనంగి వల్కె6 “గాంశా! నను 7 
కొనకుండిన నావోరము 


గొన" ననుమీ విభునితోడం గూరిమి మీఅకా. 69 


చతుర్చా శ్వాసము 81 


అనిన నట్టకాక యని శుక వాణి య 
య్యలిరుంబోణి యొసంగినట్టి హార 

మాన వాలుగా6€గ వాస్తాబ్బమున(దాల్చి 

యరి” 'ద్వారవతికి నంత నిచట. 70 


హేమంతర్తు వర్ణ నము 


కాము డుద్ధతి రుక్మవతీమనంబు 

గలంచుటకు మల్లి కాస్త్రముల్‌ గగనశాణ 

చ[కమునందీర్చం జెదరు నచ్చంపు రాపొ 

డి గతీ హిమకణగణములు జగతి. బై. 71 


కోరిక లుప్పతిల్ల (గ, జకోరము లెక్కుడుగాంగం జం|దికల్‌ 
శారద వేళ (గోలి, మరలకా వారియించుకొనంగలేక సొం 
పార(గం [గక్కెనోయన, హిమావసరంబున నుల్లసిల్లె నీ 
హోరకణాళి తా ధవలి తాంబురుహా [పథ వాండ భాండ మె, 72 


[వభువగు పంచ జాణునకు( బట్లము గట్టంగడంగి, తారకా 
విభుండును _జె[తుండుకా ముదము వి స రిలం, జతుర్దీతోంయముల్‌ 
నుభగ సువర్ణ పా|తములలో సమకూర్చిరొనా వనిం బలా 
శభృత తుషారనీరము లెపంగె హిమాగను వానరంబులకా. 17కి 


జన తొాపపారణ కలన 

న్మనల జయించెను హిమాగమంబని [తపచె 

తను మును6గిజె నన, నరరము 

లను మూయంబడీన (వప లిలం గనుప క్టైక్‌. 74 


తమ కుచదుర్గమధ్యముల దాగిన యుష్టము. గొంచువోవంగా. 
గమలవిరోధి వచ్చుటలు కన్గొని చేరులచేత(బట్టి దూ 

రమునకు వై చిరో యతని రాజనిభాన్య లనాంగం గాళ్యపి౯ 
అమె దదీయపాణి కమలా[గ సము జ్ఞిత కాళవృంతముల్‌ , 75 


82 


(పద్యుమ్న చరితము 


తమ్ము నొంచెడి హిమమారుతమ్ము నొంచు 

కొనంగ నీలాంబరత్వంబు గని రనంగ(౯ 

గంబళంబుల దేహూముల్‌ గప్పికొనిన 

జననమాజంబు లెన7 నా నమయమునను. 76 


మరుదాప్తుండు తుషారజా ర్తికి సహింపకా లేక తమ్మ త్తటి౯ 
శరణంబంద. గృ పామతీి౯ యవనికా నంఛన్న గర్భాలయాం 
తర భాగ స్థ వహాసంతులం దునిచి తత్సంరతణం జాచరిం 

చిరొ నా( దన్నికటోపవిష్టజనముల్‌ చెల్వంది రప్వేళలకా. 77 


. వంచళిలీముఖుం డయిదు బాణములం దరవిందనంత తిలా 


వంచన మున్ను దాల్చి, తుద వె చెను మమ్మని యుత్పలావళుల్‌ 
కొంచక తెల్ప, నుగతం జకోరహితుం డనుపంగ వచ్చెనా 
మీంచె. దుషారనంఘములు మేదిని. బద్మవినాళశకార్చులే. 78 


శిశిరన్ఫపాలకుండు హిమశీకరనై న్యముతోడంగూడి, జా 

రిశమతి( జండభాను. గబళించి మముంగొనవచ్చెి, నింత దు 

రశ గనుకంశుం. జచ్చుటుచితంబగునం చల నీరజ[వజం 

బు శరములకా మునింగా నన బో(డిమిమాని యడంగె నచ్చలికా. 


సతతసుమనోదళను( [బభంజనుని జేర్చి, 

కాని తచ్చెష్టలకు శిరఃకంవనం బొ 

న ర్చెనని డాయంబోవ రనంగ, వనవి 

హారములు మాని రవ్వేళ నఖిల జనులు. 80 


= చెనకుచు లోకకంపనము చేయుచునుండు హిమాగమ [వకం 


వనునక( చా సుగంధమును భాసురతె త్యము(గూ్చె, వీని గ 


న్లొను టుచితంబుగాదని మనుష్యు లనూయనుశేసి చూడరో 
యన, నుమవారిసేవనములందు నిరా ప్తతం జెంది రతణిళా. 8! 


చతుర్చా శ్వాసము 83 
అతి త్యకై్వైత్య సమ 
న్వితమయి, చం(దాప్పిగాంచి వెలసిన తుహిన 
ద్యుతియని మానిరొయన, జన 
వితతులు చందన మలంద వెజచిరి భూమికా, 82 


అగ్ని నభఖుండు పూర్ణ మీహికాన్టీతుండ తము గాసిం బెట్ట, ను 
ద్విగ్న మనస్కులె |వతివిధిత్స నుపాయము నొండు గాంచలే 
కోగ్ని సమానరూవ మవనార్థము దాల్చి రనంగ, భూమిలో 

నగ్ని శిఖాంగరాగ కలి శాంగత మర్తు్వులు పొల్చి ర య్యెడ౯ా. 68 


పరక మలాపహాోరి కర భాసితమై, చలభీరువ్భాద్భిదా 

కరమయి, సంత కారి భయకారక మై, [పబలాధినాయశకా 
దరరహితా బలా సకణచాయక మె, తగ(జందహానమం 

చరుగ రనంగ. జందికలయందు మెలంగగు మర్త్యు ల త్తజీ౯,54 


అరవిందా(న్త్ర) దవాగ్ని పాంథజన చి త్రారణ్యముల్‌ గాల్బుచో 
నరవికా ధూమచయంబు తన్మహితనిశ్వాసానిలా వా ప్తి చెం 
ద్వరగా వెల్వడి భూ నభోంతరముల౯ వ్యాపించెనో నాగ నం 
త రహిం బింపిసగాం దుషాూరఘన సం శానంబు సాం|దంబుగకా, 


[పాలేయంబుల( బంచి లోకములనుకా బాధించుచున్న ట్టి యా 
(ప్రాలేయాంళు |గసింప రాహువు జనుల్‌ (ప్రార్ధింప, నాతండొగి౯ 
గాలాకార విభిన్న రూపముల( దత్కంజారివె లేకెనా 

నీలా భాగరు ధూమ లేఖ లల3ెకా నీపోరకాలంబునకా, 86 


జనులు నిదాఘకాలమున జాలము లొడ్డి, కృళత్వయు క్తిచే 
నొనరు ననుకా [గహీంచి రి(క నుద్ధతి నప్పగ దీ ర్తుంగా కంటం 
చనిలు(డు రాంగ, వారలు తదధ్వము మూసి మొజంగిరో యనం 
గను గనదిష్ట కా రచిత గర్భగ్భవాంబుల నొప్పి రయ్యిడః౯. ద్ర 


రెడ 


ద్ర 


(_పద్యుమ్ను చరి. తము 
తత సీత్కారముచేత౯ 
కతాధరముచెత, మలయజవిలేప సితాం 
గతచే విరహిణు లెస(గిరి 


పతులను గూడిరొ యనంగ. |జాలేయాప్తి౯, 


+ అట్టి హేమంత సమయంబునందు. జలికి 


గడగడ వడంకి పచ్చ అక్కల పులుంగు 
త త్తడి వబీరు( డొయ్యన దా(గ వచ్చె 
ననగ రుక్ళవతీ హృదయంబు సొచ్చి. 


| రుక్మవతి కాన మదనచోరుండు తత్పు 


రంబు గన్న ంబు వెట్ట( గరంబు గడా 
నన (గొ వ్వా(డితూపు లుద్దతీ నిగి డ్చె6 
గలిమిగలచోట. జోరార్తి గలుగు టరుదె? 


రుక్క వతి విరహవర్ణ నము 


. అపుడురుక శ్రివతీ నరోజాయ తాకి 


"కామవళతను (బద్యుమ్న కాంత ( దెం౦ది; 
వసుధ వారెంత సిరిగల వారలై న 
గామవళతను (బద్యుమ్న కాంత గనం? 
ఆ రాజీవదశెక్షణ 

మార ధనుర్ణ్యా విముక్త మార్గణగణ ని 
రారిత హృదయ యగుచు నిల 

నేరక చింకతింపందొణగ నెమ్మదిలోన౯. 


సారసగర్భముఖ్య సురనంతతికిం జొర6గా నళక్యమే" 
'ద్వారకలోని కెట్లు కుకవాణి చనుం? జనెంో మవో |వతీ 
హార జనౌఘ పాలితములె తగు చ్వారము లెట్లు దా(టయగా 


68 


89 


90 


91 


రిల 


నేరుచు? నేర్చెనేని పియునిం గని యొంటిగం బల్కు చేగతిల౯ ? 


చతుర్హా శ్వాసము 85 


. వనితారత్నము నాదువర్తనము. దా వాకువ్వంగాః బీతిచే 
వినునో, లేక వినండె ? కర్ణములకు౯ విందుల్‌ వచారింపంగా 
నను దేపక్పైడివార్త యా లలనచే నాకు౯ రయంబొప్పంా. 
బనువం జూచునొ, చూడ(డో? యకట! నా భాగ్యంబదెట్టున్నదో? 


3 పితకరసత్మ. లఫనొపుషితకృష్ణుండు కృష్ణుండు మామ గాగ బా 
రు తనులతా విభావిజిత రుక్మిణి రుక్మిణి య త్తగాంగళా 

ద్భత గురుభారతీళు(డు రతీళుండు నాథుడు గాగ దొల్లి మో 
చితినొకొ, లేదొకో? తలంపు చేకుటున ట్రొనరింపు దె వమా !95 


. కలలోన వచ్చి నీదగు 

చెలువము బొడచూపి, నన్ను (జిత్రజు వీళిఖం 

బుల పాలుచేసి, యూీూగతి. 

గలగింపలో నగునె నీకు గారి ! యనుచు. 96 


లం 


, హాయను, శార్యనిర్జితగుహో యను, కాంతి తిరస్మ్భ తాంబు వా 
వో యను, భూరిద ఎ్రద్దలరుహవో యను, భవ్య కృపామృత [పవా 
వో యను, భూరి సద్గుణ గ్భహో యను, పాదన శారి రాటృమూ 
పోయను, కంబ రాద్యసురవో యను, రావెయదూద్వవో! యనుకా 


. అతనుధర్మస్థితి నెసం7 ననుచు తీర 

మిడి "వెనుపం, దద్గుణంబు6 బోవిడిచి సుక్క. 

'జేనె నని మల్లియలపాన్సు రోసి ననంగ. 

బొలంతి విరవో ర్తి బుడమి చె + బొొరల( జొచ్చె. 98 


. వెలది కప్పుడు (పద్యుమ్న వీరవామునను 

మనము దుర్వర్గత వహింప( గని శరాగ్నీC 
గామనాడింధముడు దాని( గరగ, దద్భ 

వోష్ష వాయువు లనంగ నిట్టూర్పు లొద వె, 99 


86 


2™ 


(పద్యుమ్న చరి తము 


. తనుతాపానల త ప్రహోర మణిసంశానంబు బాప్పాంబు న్స 


చనం జూర్జీకృత మై, తదంగమున ముకా సంతాపముఃా పౌచ్చండే 
నెను; చానెంత గుణాన్వితుండయిన గాసిం బెట్టు చై_వంబు బా 
లని నాం డంచును పెద్దలాడు నుడు లేలా తప్పు? నూహింప(గ౯. 


తను విపాండిమ భస్మ లేపనము గాగ, 

సంత శా ళుకణము లతసరము గాంగం 

గామసిద్ధికి జపనిష్టు గాంచె నన(గ 

నెలత యంత నిమీలిత నేత యయ్యు. 101 


. ఈ లీల బాలికా మణి 


కీలికిభోవమిత మీన కేతన కత జా 
ఆాలికిం దూలుచు సోలుచు 
జాలింబడి నఖుల మొజుంగి చనీ వనిలోనకా. i02 


. సమధికళతువై వెలయు శంబరదానవ భేదికి౯ సుచా 


పములయి తన్ను వేంచు వగ, జాపికొనంగ( గడంగానో యనకా 
సమద గజేందయాన యతి సం|భమ ముప్పతిలంగ నికు సం 
ఘముల బెకల్చి, ఖండములుగా నొనరించి వారించె న_త్తణి౯.108 


సుందరి ముఖ మరవిందమ౯ |థాంతిచే 
మధువు (దావంగ వచ్చు మధుప చయము, 
'ఆఅవ హాసంబు చం|దికలను | భాంతిచే( 
[గోలంగ వచ్చు చకోర గణము, 
మీనాతి నాభి వల్మీకమ౯ (భాంతిచే 
నురవడిం జొర వచ్చు నురగ కులము, 


బింబొస్టి భుజములు విసములకా (ఖాంతిచే( 
జవి గొన వచ్చు వాంస [వజంబు, 


చతుర్హా శ్వాసము 87 


గీ. మగిడి చనె నింతినాస సంపంగి యటంచు, 
నువిద కాశ్ళీరతిలకంబు రవియ.(టంచు, 
రమణి గానంబు షడ్డ స్వరం బ(టంచు( 
గాంత నెజికొప్పు ఘనఘనాఘన మంటంచు. 104 


క్‌, అయ్యెడ. దొయ్యలి( గానక 
దయ్యము నెద దూలటికొనుచు(. దవాత వాపడుచుకా : 
నెయ్యంపు బోటి క తియ 
ల య్యలికుల వెణి జాడ లారసికొనుచుకా, 105 


క. పగలీనగలీనము లై 
పగలీలగ లీల నలరు పరభృతతతులా 
వగలీల. (గమ్మంగా, వో 
వ(గ నీలావతివశంచె? బాలికలారా ! 1086 


వు అని 'యొండొరు లాడికొనుచు. 107 


క. చని చని యొక కుంజగ్భవాం 
బున ఫుర్మ కాంత లతిక పో లెకా (శాంతిం 
గని పొగులుచున్న సకియం 
గనుంగొని యిట్లనిరి సూక్తి కౌళల మొప్ప. 108 


ఉ. “ జాతి విహీనుండై , మధుప సంగతుండై, యశరీరయుకు(డై, 
సీత పలాళి సంతతి నిషేవితు(డై, కుజని ప్రకాళక 
ఖ్యాతి దనర్చు చై త్రిక. డపాయమొనర్చండె, యేల నిందు ని 
ర్భితిని వచ్చితమ్మ? చెలిపిండు మొఅంగి కురంగలోచనా ! * 109 


వ. అని యిట్లు కటకటంబడి, వనవివోరంబువలన( గొంత (వొద్దు 
గడపం దలంచి, రుక్మవతిం గనుంగొని యందొక్కా కలకంఠకంఠి 


యిటనియొ. 110 
ap) 


రిరి 


(పద్యుమ్న చరి తము 
ఉద్యానవన వరనము 
ణ 
బహు రసాలఫల (నవదన వ్యాజ వ 
రాగమాభిదుత వాంసకులము, 
ట్‌ 
సాం|ద |[దుమాంతర చ్చాయాత్సిక్ర తవ 
ధ్యాంత దుఃఖత చక వాక చయము, 
గురుతరోజ వీల జపా గుచ్చ మాయా బాల 
రవి సంతుభిత చకోర [వజంబు, 
లరితాళి నీలసల్ల వలీ లతామిషా 
సిత సర్పవంచిత రిఖగణంబు, 
నిరుపమాన (ప్రభా సమన్విత పలాశ 
జాత ముకుళ మృబాంళుక చంచు సంగ 
నన ముదాగత సంకు మార్హాల మండ 
లంబు గను(గొను మేతద్యనంబు చెలియ ! 111 


3 దళముల(గూల్సి కాంచన వితానము లెల్ల పారించు నమ్మహో 


బల ఘనవై రి నొంపం గనుపట్టిన మాధవు రోవధీవణ 
జ్వలన శిఖాళులో యన, రసాల రసాజములందు. బల్ల వం 
బులు దనరారెం గంటివె? (ప్రఫుల్ల సరోరువాపతలోచనా ! 112 


. సకియరొ! మాధవుం గడు [పసన్నతకై వనలక్మి యాత్మ గో 


రిక లెసంగకా జపించుచును (వేళ్ళను!దిప్పు సరోరువోత మా 
లిక యొ యనంగ, నెంతయు. దలిశ్చెడిం గంలు? సమస్త భూరువో 
(గ కలిత పల్ల వోత్కర చరన్మద బంభర డింభ కావళి౯. 118 


వనజాయతలోచన! నా 


మనవి న్విని చనకు మటకు, మన్మథ బాగా 
సన గళిత శిలీముఖములు 


ఘన కాలాక్ళతిని నిన్ను. గమల.గంజేయు౯. 114 


em 


gam 


చతుర్హా శ్యాసము 89 
తరళాతీ. మది నొకింతయు 
నరయక యుద్వ్భృ త్తి నిజ మహోచల ధర్మ 
స్పురణము దలు(గం జేసిన 
మరు డుగకోధవహ్ని మండకయున్నే ? 115 


వల్ల భంబని దేవ వల్లభ ఛాయకు 
భూధర సని! నీవు పోకు మమ్మ, 

(పాప్యంబంటంచు సుపర్లాంతిక మున 
కురగరోమాళి! నీ వరుగ కమ్మ, 


అభిగమ్యమని కు౦జ రాశనాశయమున 
కిభరాజగమున! నీ వేగ కమ్మ, 


ఆసాద్యమని మన్మ థా భ్యర్థ్ణ మునకును 
శంబరాఉఊరొ1! నీవు చనకు మమ్మ, 


యనుచు నయ్యింతి పలుక, బింబాధరోష్టి 
యొక, యో చతురానన, యో సువర్ణ 
వసన, యో నతి, యోమృదు వనజ పాణి! 
యిచ్చ కగునట్టు లటకు( బోవచ్చు ననియె. 


అతివ! నీచే మాట అభ్యసించిన చిల్కా 
పరుపోక్సు 'లెంతయు. బల్క_(జొెచ్చె, 

రమణి! నీచే నున్వరము నేర్చిన పికంబు 
చాయయె సీ మోల. గూయంజాచ్చె, 

కలికి! నీచే పాట గఅచిన మధుపంబు 
గడనచేయక | మోత లిడంగంజొచ్చె, 


నాతి! నీచే నర్హనము [గహించిన శీకి 
యెదుర మిక్కిలి కేక లేయంజొచ్చె, 


90౮ 


గ్‌, 


(పద్యుమ్న చరితము 
మితు లెల్ల ను శతులె మెలగి రిపుడు 
మాధవాజ్ఞ్జను దప్పింప మన వశంజె? 
నలి గురుదోహు లని కాదె నలిననూతి 
యతివ వనమున వీని నల్లాడం వేసె, 117 


పుష్పాపచయ వర్త నము 
అని యివ్విధమున వనజా 
నన లారుక్ళవతి క వ్వన వి శేషములకా 
వీనిపించుచు సుమవారణం 
బొనరింపం గడంగి రప్పు డుత్చాహమునక౯ా. 118 


రగడ: 


అమ్మ! యమ్మధురన లతాళి ప్రియమ్మయమ్మగు నీవు కంటివెః 
తమ్ము తమ్ములు |పోవ( చేటు లెద ముదమ్ముగ [మోయు వింటి వె? 
వాము! వామతరమగు మరువము వాడి వాడిక కెక్కియున్నది, 
మామమామ మెబుంగుభంగి తమాలమాల సొబంగు గన్నది; 
నరస! సరసఫలాళి మిళిత రసాలసాల మిగుర్చ ముట్టుము, 
కరము కరమున. (గోవి నలమి నికామ కామ మెలర్బ' బట్టుము; 
మానిమానితవృ త్తి పల్కులు, మహిళ! మహిళను గాంచి పాడుము, 
కాన కా ననగొనకు మరు వాల్లంటి ! కంటకముగను జూడుము; 
చేరు చేరువ నున్న పొన్నకుం. జెలిమిశెలి! మిగులంగ నగుచును, 
సార సారనవదన 1! వినుమడె సారసారవమును 'జెలంగుచును; 
అక్క! యక్కడ నాడె నెద ముదమంద మందగతి౯ మరాళము, 
దక్క దక్కఅపట్లం జూడంగ6 దనరు. దనరుచి నీ |[వవాళము; 
అంచ యంచ లసిత సరోరువా మతివ! మతి వలదమ్మ కొన నన, 
మించు మించుకటావమున6 బొడమీంచు మించుక తిలకమున నన; 


చతుర్హా శ్వాసము 91 
చేవచే వడి గోంగు నమృతముచిల్క చిల్కలకొల్కి ! నుడువుము, 
దావ చావదరీతి శారిక, తరుణి! తరుణిని బల్కె నడువుము; 
సతి! వనతివనీ నమరువావిలి. జాలంజూల6గ. జల్ల నూర్చుము, 
హితమహితమతి ! కేసరము లలి నింపునింపు, మదింప. గూర్పుము; 
పొగడ6 బొగడ6ంగ గంధిలం బటు పోక పోంకలం గోయ నేటికి ? 
నగ మనంగ మధుతరు వెసంగ వనమ్మున ముద మొనంగి 'తే(టికి; 
మన విమన విరహపోనలంబన మహిమ మహి మనె నీ జపావళి, 
ఘనత ఘనతతి నుతిమనె ని నీకాయ కాయము లూర్శికావళి; 
శోభ కోభననయన! దగ గింళుకము శుకముల కెల్ల నిల్లుగ, 
ఆభయాభరణమగు మంకెన కనిన కని నగనేల? ెల్లుగ ; 


నెజింగి నెజిం గినలాఖ్య నడుంగంగ నేలనే లలిశాంగి ! యిప్పుడు, 
తెఅవ! 'తెఅవది గాదు మదనుని శేజి 'తేజిలు నందు నెప్పుడు; 


చాను! చామనచాయ. దని నిజంబు జంబువు_వె శుకంబులు, 
కామి కామిను లలర వీచె నుగంధ గంధవవోంకురంబులు ; 
ప్రమద! |పమదమున ముఖ మెత్తుక రాగ రాగమునోొందు పామము, 
కమలి కమలిను లుండ శిఖ భుజగముల గములని పూనె (పేమము; 
పూని పూనికందన్ను మొగి. బొలుపొందు పొందుగ నీయళోకము, 
కాన. గానంగనయ్యె నడె నుమకాండ కాండములు తదనీకము; 


పొదల బొదలంగ సా? నీతలంపూంగ పూగము లతిఘనమ్ముగ, 
మదను మదనుమతిం గొలువు మనుమాన మానక వేగిరమ్ముగ. 119 


అని వన, కీడ సలిపి యుణాంకముఖులు 

పంచ బాణ సపర్య కావించుటకును 

మాని తామాన నూన వితానములను 

నేర్పు మీలింగ భక్తితో నేర్చరించి. 120 


92 


రతా 


(పద్యుమ్న చరి తము 

సుమనో విలానంబు చూణపుచ్చిన యంత 

మధుస రాగంబులు మట్టువడి యె, 
వరపల్లవ సమృద్ధి దొర6గ. "జేసిన యంత 

నల పికాంగన వి యోగాప్ట బడియె, 
జీవన పద ఫల కీల "జేకొనినంత 

శుక మగమప్రా వి (సుక్కువడియె, 
నలరు కొమ్మల [పాపు దొలంగ (జేసిన యంత 

మధు వాత్మభూజా ర్తి [మానుపడియ్‌, 


. ననుచు దమలోన నర్మోక్తు లాడుకొనుచు 


సం భమంబునం దత్స్ర9) దేశంబు విడిచి, 
మలయ భూధరసంజాత మారుతాంకు 
రాపవ్భాత గాఢ మార్గ సంతాప లగుచు. 121 


కాంచనగాతు లేగి యటం గాంచి రుదంచిత వాయునంచల 
త్కాంచన రేణు కందళిత కమ వికస్వర పంక జోల్లన 

త్క్చాంచన పంకజాత కలిత ద్యునదీ [భమ దంబుసంచర 

త్కాంచన గర్భ వావాచయ ధామము నొక్క సరోలలానముముకా.* 


సరోవర వర్షనము 


కాంచి, సరోవరలత్మి సమంచిత చంచరీకసంచయ దృగంచలంబుల 
నిరీతించి, కంక ణోర్మికా వాన్తంబు లెత్తి, వాంసకారావ కత 
వంబునం దమ్ముం 'జేరంబిల్చుగతి రాణించుట కొండొరులతో 
నక్కాణించుచు, నంబుపతిబింబిత తటనికట పూగీఫల నాగవల్లి 
దళం౦దఎలున్తు మంజుల కింజల్క_పుంజ రంజిత పుండరీక మండంబులు 
పాలికామాలికలును, ముహుర్ముహురుద్గ తాళిపాళియు క రక్త 
జలజాతజాతంబులు సధూమస్తోమవీతిహో తపాతంబులును, జల 
శీకర నికర సంకలిత లలిత పంకజ పరంబులు వర నీయ లాజ భాజనం 
౬ రిం 


చతుర్హా శ్వాసము 9౩ 


బులును, సముల్లసిత వాల్ల క౦బులు నీరాజన సమాజంబులును, 
నభంగతరంగన్వనంబులు రంగన్మ్యృదంగన్వనంబులును, వ్మిపవర 
నినాదంబులు విపవరాశిర్వాదంబులును నె విలసిల్లి పద్మిని కర 
[గవాణమహో తృాహోతృ్సవంబుపొలుపు చెలుపుట కానందంబు 
నొందుచు, నపియేందు [వియంబులగుట నిందీవర బృందంబుల. 
బద్మినీ వద్మకరంబుల( గరంబు కినుక దునుకలుచేసి దగరతనంబున 
నెగురవేయు చందంబున నొప్పు నరవిందమందిరంబులనుండి 
యెగయు మిళింద సందోవాంబులం గనుంగొని చెలంగుచు, కమలా 
కర చ్మితఫలకంబున, వాల్ల కేందీవర కై రవ శై వలాచ్చ్భాదిత కమల 
కుట్టలంబులు పద్మరా "గేయదనీల హీర వారిన్మణిమయంబు లగు 
సారెలును, సారస చ [క వాక హంన సంసదారవంబులు తత్సమ 
యోాచితాలాపంబులునుగా, జలాధిదెవతలు జూదంబాడుచు 
సారెసారెకు సాశెల నడిపించు నప్పు డుత్తుంగతరంగనిస్తుల వా స్తం 
బుల నెత్తి వెచు దంతపుటడ్డసాళ్ళ పగిది. బొొగరున పెకి నెగిరి 
వడు మగమీల నిగనిగలం గని మిగుల పొగడుచు, నున్నాళ సిత 
నాళీకాతపతయును, మరుచ్చలితోభయపార్శ ఏ కైరవ చామర 
యుగళయును, ధ ఎతబిసకాండ వాంనపకాండ 'వేతవాస్తయును, 
భృంగాంగనా సంగీత భంగీ తరంగీకృతవార్లోత్ర గ్ల యునైె, థాం 
రవింద మణిమంది రాంతర్వర్ణ నీయ కర్ణి కాసింహాసనాసీన యగు 
రమా బేవిశేళకందుకంబు లనం దనరు రథాంగ దంపతుల “పెంపున 
కింపు పూనుచు, బలభిన్మణిస్థాపిత సౌ సానచ్భాయాచ్చాదితంబయి 
కాళిందీజలంబులసొంపు సంపాదించు సర్వతోముఖ సమృద్ధి కచ్చెరు 
వందుచు, వెండియు నా సరోవరంబు సుమనో సవం గావున 
సురభిసంగతం బై, శరజాతోత్ప త్తి పాతుసుకరంబుగావున సారంగ 
మండితం బి, నిర్శ్మలపుష్కురంబు గావున భాన్వద బె కలితం౦ం బె, 
భానుర పుండరీకంబు గావున రాజహంసనయోగ్యం బై. తేజరిల్లుటకు 
పులకాంకురపరీత శరీరలై యుబ్చి యన్నారీమణులు తచద్వారి 
విోరాయత్తృచిత లై. 128 


94 


క్‌ 


(_పద్యుమ్న చరితము 
జల్మక్రీడా వర్ణనము 
అల నిశాచరభబాధ దొల6గించి వారి కమ 
లామోద మొనరించినట్టి చోటు, 
ఘన వహారిణీ ముఖ్యగమన మరు త్తతి 
కొమరొప్ప సురభి ౫ కొనిన చోటు, 
సంతత శరజాతసంయు క్తి నాత్మభూ 
|పియమూను నారి వర్తిల్లు చోటు, 
వదలి మానసవృ త్తి వనములో. బరమహం 
న లభీష్టసిద్ది జెన్నలరు చోటు, 


. చెలువు మీజంగ ననిమిష | శేష్య జీవ 


నానురూపామృతం బలరారు చోటు 
మానవతులార యిదిను(డీ! మనము దీని 
వారి (గీడింపం గ లీజేలటు ననుచు. 124 


కటినయటి పుటములు గటున(చెటి, జిలుంగు పావడల్‌ 
6 లు A) ల వి 
గటిగంగటి, గటి చనుకటులు దండలునెట, మేని బల్‌ 
6 వ వ, శ ళు 
దట్టపు చాయ లుట్టిపడం దట్టు పునుంగునం బుట్టు వాసనల్‌ 
చుట్టిన దిట్టశై కొలనుచుట్టును జుట్టిరి నిండువేడుక౯. 125 


. వండియు నండజగామిను 


లొండొరుల కరాంబుజంబు లూనుచు సరసికా 
నిండుమతి. జొచ్చి విహరణ 


పాండిత్యము 'నెరపుచుండి |పమదం బెనంగకా. 126 


పువువిల్కాని శరోత్కరంబులకు. జెంపుంకేయుచుం ద మ్ముప 
(దవ మొందించునంటంచు నీరస మొనర్పుంబూనిరో నాంగ, నా 
గవరోద్యద్గమనల్‌ నిజాంజలుల( దత్కాసార నీర (వపూ 
రవితానం 'జెగంజల్లంజొచ్చిరి పతీర జోణి భాగంబులకా. 12 


రిల 


చతుర్చా శ్వాసము 95 


వనజదళాయ తేతణ లవారిత వారి విహార చాతురీం 
దనశెడివేళ నందొక మదద్విపగామిని శేశపాశ మొ 
య్యన మజి'యొక్కసుందరి ముఖాంచలముం దగులంగ, నుల్లిసి 
ల్లైను బరిపూర్షచందు. గబళింపంగంబూను విధుంతుదుం డన. 128 


తరుణి యొకర్తు నీటగబమదంబున వెన్నిడి యీదం, దత్కుచో 
పరి సరసీజకోశమను[ భాంతి మరాళము[ వాలి, గీఆి వే 

నరుగ, నెలంతయోర్తు * కమలానన నీవు జలస్థవయ్యు ని 
ర్భరతర రాజవాంస నఖరతతి. గాంచితి “వం చొగిక౯ నగ౯. 129 


అతివ యొక్కతె యు త్రమాంగసంగత సితాం 
బురువాయె యబ్దశేఖరత గాంచె, 


బడ(తి యొక్క. తె ధృతోత్సలవి భామిళిత కం 
ధరయయి నీల కంధరత. బూనె, 

నెలంత యొక్కతె పద్మినీవేష్టి శాం ఘియె 
రహి గూఢపాదాభరణత( దాల్చే, 

వెలది యొక్కశె వారివివ్భాతివేగచ్యుత 
పరిధానయె దిగంబరత(6 బొల్బం, 


దక్కూూగల బోటు లెల్ల ద_త్తద్విధముల 
నతను తాపోపళ మనార్థ మలరి రన(గ 
నిజ క రాబ్బగ్భృహిత పానీయ లగుచు 
శంబరధరత్వ మొంది రా సమయమునను. 190 


కొమ్మలు నెమ్మనమ్మున నకుంఠిత సమ్మద మొప్ప జాళువా 
కొమ్ముల జిమ్మునీరు గమిగూడి వయిం |బనరింవ(గా, ననం 
తమ్ము జలస్వరూప 'మొగిందా ల్చెంజుమీ ! యదికాకయున్న లో 
క్ర మున. బుష్కురాఖ్య యెటుగల్లును దానికి? నెంచిచూడ(గ౯. 


96 


జ 


(పద్యుమ్న చరి తము 
ఆళి యొక్క “శేభీవివోర వేళ 
దనరి సపెకలించెడి మృణాళ దళ మెసంగ.( 
దరణి కిరణాళి కోర్వక తాల్ప 'నెత్తు 
విమల గారుత్మ తాతపత మొ యనంగ. 182 


అంబుజబంధు. డాత్మదయి తాబ్దిని(దొక్కి కలంచి రంచు. గో 
పంబున దీధితిజ్వలనబాణము లేయ(గ( దన్ని వారణా 

ర్థంబు నిగుడ్చు వారుణశరంబు లనంద గె. గామినీకలా 

పంబు సువర్షళ్ళుంగముల. బై కెగంజిమ్మంగ బోవు నీరముల్‌. 1889 


మాటి మాటికి నీటిలో బోటి యొక శె 

మును(గుచును చేలుచుండ. దన్ముఖ "మనం 

నీరదముల |బవేశించి నిర్ణమించి 

తోంచకను దోంచు నమృత మరీచి యనంగ 1ల4 


స సరమకుతూవాలోల్లసిత భా వమునకా హరిణీ విలోచనల్‌ 


సరసి జరింప౦ం గకయుగసంభృతనాళ నమీరణోల్ల ల 

9 అర తి వ 
తర సిరుహచ్చదా[గ సముదంచిత ఎన త దుజ్జ ప్రల తయో 
ధరములు సంచల [చ్చుతి మదద్విప కుంభములో యనం దగ౯.185 


కలికి యొకర్తు కోకనద కె రవ వాల్లక హోర కంఠయొ 
జలములయందు మజ్జనము నల్పుచు లేచిన గుంకుమాంగ రా 
గ లలిత హృాజ్జలంబులు (పకాశిలె మన్మథ బాణజాల ని 

ర్షళిత తదీయ ప్యూత్పుట సరదృహుళోణితధారలో యనక. 186 


. జలముల నోల యోల యని సారననే(త 'యొకర్తు ముని చె 


వలము కరంబునంగొని జవంబున లేచినచంద మొ ప్పె. గ 
ల్వలదొర వెడి నొంచె నని వై రిత( ద|త్రియంయకొ కుముద్వతిం 
గలంచి క చంబువట్టికొని |గక్కున నీడ్చుకవచ్చెనో యనక. 187 


౭ 


చతుర్చా శ్వాసము 97 

నవ సరోజ మృణాళనాళముల్‌ దునిమి పొ 

అిగవె చె నొక_మత గజయాన, 
మకరందపానాభిమ త ద్వి రేఫంబు 

లను దోల నొక భవ్య కనకనాన, 
పరమానురాగ సంభరిత చక్రయుగా ప్రి 

సడరలించె నొక పూర్ణచం[ద వదన, 
లలిత కల్లోలజూల చరన్మరాళాలి. 

దూలించె నొక ఘన నీలవేణి, 


* యనుపమాన రయ (పవాహాభిముఖ ని 


రంతర గ తాగ తాండజార్భక చయముల 
'మెల(గనీదయ్యె నొక పృథుమీననేత 
నకియ లంభోవివారంబు సలుపు నపుడు. 188 


ఈరీతి౯ జల'కేళి సల్పి దరికి హేలావతుల్‌ వచ్చి, సొం 

పారణ రుక్ళవతీవధూమణికి నెయ్యంబొప్పంగా నర్హమౌ 

వీరం గట్టనొనంగి, భూషణములకా శృంగారముల్‌ చేసి, వే 
"ర్వేరం చాము నలంకరించుకొని పూవిల్కాని సేవింప(గళ౯. 189 


సరన నొక సిక తామయ స్థలమునందు. 

బంచసాయకు రూప 'మేర్ప్చడంగ (వాసి, 

వేడుకలు మీజ: బడంతిచే షపోడళోవ 

చారముల౯ బూజసేయించి సన్ను తింప. 140 


మననసిజు( డంతట (మోలం 

గనుపట్టిన యట్ల(దో (పం గని గుండియ జ 

లన రుక్ళవతియు మూర్చి 

య 

లిన హాల్లకగంధు లాకులితమానస లె, 141 


98 


(పద్యుమ్న చరితము 


చెలిక త్రియలు రుక్కవతికి శై త్యోసచారము లొనర్చ్బుట. 


=. వీవనల. చావ మారంగ వినరి వినరి, 


సా౭ంసాళకు. బన్నీరు చలి చలి, 
య ఉం 
అంగలతయందు( జందనం బల.ది యలంది, 
చెలులు శ త్యోపచారముల్‌ చేయుచుండ. 142 


పూర్ణచందోదయంబన్న పొక్క_(దొడ(7, 

భృంగ రాజమ్మ ంటన్న ను బెదర( జొచ్చి, 

శాంతి కాదమ్మ మన్న థజ్వరము 'దేన; 

నాతి కింకొక్క (వద్యుమ్న భూతి. డేకు 148 


. అనుచు యథో చిత కియల నయ్యలి వేణిని సేదచేర్చి, యో 


వనరువానే త్ర ! నీవయిన వాంఛితముల్‌ ఫలియించు, నింక ని 
వ్వని వసియింపనేల? యని వారక రుక్మవతికా సనం భమం 
బున జెలు లెల్ల (6 దోడుకొనిపోయి నిశాంతము చేర్చి రంతటక౯ా,. 


ఆశ్వాసాంతము 
చతు శో[తళయాన ! యానవిజితన్వర్థాగ నాగద్విష 
త్పజోోదంచిత పాదసారన! రసాపద్మావధూటీ లస 
ద్విజానందక ! నంద-కాసి విజితాది త్యారి రాజన్య ! జ 
న్య తోణీతల ఘేరశంఖభృతనిర్హా9ద స్ఫుటద్ది కటా! 145 


- ఉడ్వధిపమకుట విధి సుర 


గాడ్విను తాగణ్యగుణవిరాజిత ! మేధా 
వీడ్యర “దాయక ! పదవా 
రుడ్వర్థితభ కృనయన రోలంబ ! వారీ! 146 


చతుర్చా శ్వాసము 99 
[తోటక ము; 
వరదానవ పర్వత వజధరా ! 
కరిఖీకర వాళ్చర గర్వవారా ! 
శరచాప గదాదర చకకరా! 
తురగాస్య ! ఖభవానల తోయధరా! 147 


గ్‌ ద్యము 


ఇది (శ్రీ వాయ గీవచరణారవిందమరంద నిరంత రాస్వాద నమాసాదిత 
క్ర వితాచాతుర్యధుర |, (ఖ్రీమన్ముప్పి రాలవంశ వయఃపారావార 
రాకానుధాకర కేశ వార్యపుత్ర సుచరిత బుధజనవిధేయ 
సుబ్బరాయ(ప్రణీతంబై న పద్యుమ్ను చరిత్రంబను 
మహాపబంధంబునందు. జతుర్థా శ్వాసము, 


శ్రీరస్తు 
ప్ర ద్యుమ్న చరిత్రమం 


పంచ మాశ్వాసము 


జ xX ¥ 

. (శ్రీమహనీయగుణోజ్జ్వల ! 

తామరసభ వాది విందితపదనఖ! మహో 

ద్దామ సరా|కమధామ! స్‌ 

చామల ళశోభార్వురీ ! హాయగీవ! వారీ! l 


. అవధరింపుము జనమేజయ ట&తీళు. 

జూచి సాత్యవకేయ శిష్యుండు పలుకు 

నట్లు నిజమందిరము జేరి యంగజా ర్తి 

బడ(తి పూ నెజ్ఞ మెయి చేర్చి యడలు నంత. 2 


సూర్యా స్త మయ వర్ల నము 
. అల రుక్ళకితిపాలపు| తి భవదీయాగణ్య లావణ్య ని 
స్తుల తారుణ్య విశేషము ల్విని సుమేషుకూర జాణావాతిం 


గలంగం జొచ్చి నంటంచు. గార్షి కి నెటుంగం'ేయంగాంబూని యిం 
వలరక ద్వారక కేగురీతి రవి డాయంబోయె నంభోనిధి౯. లీ 


వనవల్లి కల భిల్ల వనరుహాయత విలో 
చనలు విదుమవల్లు అనుచు జిదుమ(, 
నునియశకాసార కై రవ కుట్నలం 
బుల శుకంబులు బింబబుద్దిం జీర, 
కావళి సరిన్నా థాంతరోద్షమి 
తార్వానల జ్వాల లనుచు వగవ, 
0 నిజా శ్రమ గృవాములు దవాంమా 
మ లయ్యి ననుచు వ్‌ మము చెంద, 


em 


పంచమా శ్వాసము 


మౌనిరా ణ్మానినీలలామములు నుమవ 
రాగ మగ్నిశిఖా భాంతి. [బోగుచేయం 
(గమ్మికొనుచును రోదసీగవ్వూరంబు 
నందు! జలువందె జర ఠారుణాత పములు. 


హారివిలోకన తత న రాపరాశాంగనా 
రమణీయ దృక్ప సారము లనంగ6, 


దరణిహేమ |దవీకరణ కాలస్వర్ష 
కారసారిత భస్త్రిక లొ యనంగ, 
ఘ|సాంత పరిచారికా స్పీర్ష తిమిరాధి 
రాణ్మార్గ నీలాంబరము లనంగ, 
సము దేష్య దమృతాంళు ర మణాభిముఖయాయి 
నీలాబ్దినీసతీ నివవా మనగ, 


విష్ణవ |పభవిష్లు నవీన మీన 

ల మా 
కెతనై శ్వర్య పూర్వా స్త గిరిగరిస్ట 
శంకుసంకలనావనీ స్టాపితేంద 
నీలమణి తోరణము లన నీడ లడె. 


* పగలు చండకరార్తి కోవంగ లేక 


తరుతతుల చా౭గియుండి, యతండు [(గుంకు 
"వేళ వెడలు తమో మహీవిభుని (మోల 
నిలుచు భటు లన నీడలు నిడుద లయ్యె. 


పద్మినీ నాథు. డపరాబ్టి( బవ్వళింప. 
బోవ, జగముల గబళింప6 బొంగు తిమిర 
వారిధికి మున్న చ నెడీ కాల్వలొ యనంగ 
నీడ లరిగెను (భాచికి నిడుద లగుచు, 


101 


102 


సీ, 


em 


(పద్యుమ్న చరితము 

స్మర బాణ క్ర షణార్థ సమయాసి ధావక 

సంభృ తారుణళాణచ క్ర మనంగ, 
ఉడురుటిీ విద్యోతనో చిత వారుణీ 

శాంబరిణీమణీ చషక మనంగ, 
వాసరసీమా న్త భాసురాస్త స్తంభ 

కలిత హిరణ్మయ ఘంట యనగ 
(బబలావారవనీశర కరక [పదో 

పష భృగునందన పరశ్వధ మనంగ, 


. శీలదహిలోక బాలకో తీర్థ రళ్ళి 


బంధనాక ఎష్ష వా తాటపట మనంగ, 

వింబమె, (త్యంశమె, యర బింబమయ్యు. 
6... యా @ 

బాదమె (కుం కె నప రాళ్టి( బద్మహితు(డు. 


ఇ 


సమ వాసర నిశావసరమల్ల సంగర 

రంగరింగ [దజో వజ మనంగ, 
భాస్వదంశుకహీన పరికుచ ద్యోసతీ 

వరుణార్సి తారుణ వసన మనగ, 
దాశాయణిీ శకిధర సముద్వవానాంబ 

ర వితర్చి సిందూర రచన యనగ, 
సమయ దుర్భల నురో త్తమ చర్వణ స్పృవో 
సారిత వృ తరసజ యనగ, 

క న 


. వారుణీ భ జనాభివివర్ధి తాను 


రాగ పతి తాబ్బనఖ కుమార్గ (ప్రచార 
విముఖ విన తాసుత్యాగజ విజిత పద్మ 
రాగ రుచిరాంగరుచియన( (బబలె సంధ్య, 


en 


పంచమా శ్వాసము 


తమకులమున( బొడమిన చ 

[కములు వియోగాగ్ని( బొగులం గని హోవో రా 
వము లొనరించెనొ యన నొ 

క్క మొగి౯ నీడోద్భవములు కలకల. గూసెకా. 


=, ఇనరాఘవ రహితను తను. 


గొనిపోవంగ6 దిమిరదళముఖు(డు రాంగని, భీ 
తిని బద్భినీమహీసుత 
కనుమోడ్చె ననా ముడింగెం గంజాతంబుల్‌. 


రాధి వరనము 
ణ 


. పతి వియోగార్తి కోర్వక పద్మినీ ప్‌ 


యోాజముఖి (మంగు గరళంపుటుండ లన6గ(6 
బద్దములలోన. 'దేటులు పడియె, చాన 
'మోచ్చె. గనుదోయి నా యవి మొగి డె నపుడు. 


. కాలమను లుబ్ధకుం 'జేకఖగ వినాళ 


నంబు గావించి తమ రయంబు మెణయ 
నగుదేరంగం గని భీతి డా ననగ 
నిజ కులాయంబులను దూణె నీడజములు. 


వారిచెంత కరుదేర నళికి నింగికి. బారు 
నంజన కరి శరీరాభ యనగ, 
గడలి( (దెళ్ళిన తం|డి(గావ విష్ణుపదంబు 
నందున (వాలు కాళింది యనంగ, 
బవలు లేనవి దీర చాంసులా శిఖనుల 
మనుప వచ్చిన ఘనాఘన మనంగ 6, 
బతిరాక దెలిసి రే పడంతి గీ మలుకంగ., 
గూర్చిన కస్తూరి కుప్ప యనంగ, 


103 


10 


11 


12 


18 


104 (పద్యుమ్న చరి తము 


గ్‌, భూసురా ర్యజలాళ దంభోళిపాళి 
చుటుముటిన(6 గటిన జుటు లురల 
టు టె లు లు 
దిక్కుదిక్కులం బారు మందేవా దేవా 
కాంతి యనంగను గటికచీ(కటి తనశ్శి. 14 


గాకా 


. శర్వరీముఖ నటచ్చర్వ శిరోలుళ 
ద్గంగా తరంగ శికరము లనంగ, 
అవసర వారి పునర్భవ భిన్న వానర 
ద్విపకుంభ గళితమౌ కి కము అనగ, 
ఆగామిరాజోవహారతపా [పమ 
దాహ్యూత| దాజాఫలాళు లన6గ 6 
గాల కువిందక క లితాభ నీలాంబ 
రాంతర ధవళ చవ్నాము లనంగ (6, 


గ్‌, దపనబలిదానవుని రసాతలము చేర్చి 
వినుతి గాంచిన సమయ (తీవి[క మోర 
చరణమున దేవతలు పూజ సల్పినట్టి 
మల్లెపువ్వులు నాం జుక్క లుల్ల సీ ల్లె, | 15 


fA 


నవవారినీల నీలవసనంబులు మైంగలయంగంగప్పి, ప 

ల్లవులను జేరంబో యెడి తలంపున నిండ్లు విని్లమించు జా 

ర వనజ దృక్కదంబకము రంజిలె మందిరదీ ప్త దీపికా 

నివవా మవావిభఖావాత్రి వినిర్ణత నంతమసాళియో యనక. 16 


గ. మిత్ర వనునంపద (గ్రహించి మించిన [ప 
భంజనాపుని దుర్యశఃపటలి గురుకు 
లాధివాసంబునను వీడి యరుగుచున్న 
దనంగ దీపా[గకలిత ధూమాళి తన. 17 


గ్‌, 


రల 


పంచమాశ్వాసము 105 
చం|దోదయ వర్ష నము 


జగము లన్ని యు నొకట గెల్వంగ6 దలంచి, 

చెలగి సన్మీతు(డగు రాజు విలువ వచ్చి 

నట్టి కలుముల జవరాలి పట్టి "కేత 

నం బనంగం (తాగ్గీశను జాండిమంబు దో(చె. 18 


లస దనంత గళావలంవి తారాహోర 
మధ్యగ కాస్తుభమణి యనంగ, 
విబుధమార్షనిరోధి వ ట్‌ క్ర 
వారి "రేవ నంజని తాగ్ని యన 
పాంథ తాపానల [పజల నాప్పర 
ధ్వజగ్భహీ తారుణ వ్యజన మనంగం 
వియసుతశయనోపరి పులోమజాబద్ధ 
నూత్న మాణిక్య కందుక మనంగ, 


, బూర్వ దిగ్భాగమను రఘుపుంగవునకు 


నవనరంబను గంధవహాత్మజుండు 
తెచ్చియిచ్చిన భూమిపుతీ శిరోవి 
భూవణంబనం [గైరవాప్తుండు పొడిచె, 19 


అరిదరకరుండు, కువలయాస్తోదవర్ధ 

నుండు, పద్మాహితు(డు, తమోనుదుండు నైన 

విధున కించార్పితంబయి వెలయు వోర 

తరళ నీలాశళ్శమనం గందు తనరె నపుడు. 20 


చం|దికౌ వర్ణనము 


[పొలేయాంకు ఘనాంశుజాలముల కోర్వంజాల “కెం తేనియుకా 

జాలిం'జెంది గుహానిగూవాొన విశిష్టం బ్‌ తమం బ త్రణీకా 

మేలుంజెంద(గ నొండులేమి బవళన్నే వాంబునం బుంళ్చలీ 

నాళీకాన్యల మానసంబుల విలీనంబయ్యె నిక్కంబుగకా. 91 
8 


106 (పద్యుమ్న చరితము 
మ. సమయంభబౌొ నిడెయంచు నధ్వగవధూనసంఘంబు నొక్కు_మ్మడికా 
సమయం జేయందలం చి మించి నుమనశ్చాపుండు పుంఖానుపుం 


ఖముగా నేనెడు ,కెర చ్యాన్ర్రము లనంగా యామినీకామినీ 
రమణోద్యత్కిర ణాఘముల్‌ నెరసే దుర్వారంబుగా నెల్లెడ౯. 22 


em 


తనదు చాయ కపాలధరుండొంది మహిత దు 
రాధి నాథుండయి యతిళ్ల యిల్ల(, 

దన కళానంగతి. దల వాకిట మెలంగు 
నతివ హిరణ్యగర్భా ప్తి నెసంలగ6, 


దన వర్ణమహిమంబు గనిన దుర్వన్షాది 
వసుధ నుగోతమె వన్నె కక్క, 

దన వసుభూకతి పెంపునన లమ్మీగురుండు 
శీరపయోరాళి సిరిని గనియె, 


గ, నన విజృంభించి, శేషాహి నడుగుపజిచి, 
కసవు సురసౌర భేయిని మెసవంజేసి, 
పొండుశాఖని నాకులపా టొనర్చి 
నిండె జగ మెల్లి నపుడు రేయెండపిండు. - 28 


వ. వెండియు. (బచండాఖండల వేదండ శుండాదండ। [పకాండోద్దూత 
పుండరీకాయిత శశిమండలమండిశసాం దచం,దికా తండోవతండం 
బులు మారాండా స్తమయ సమయ తాండవ కంపిత ఖండ పరళు 
కిఖండాఖండ గాంగడిండీరఖండంబుల గండుమిగిలి నిండుకొనుచు, 
బల్లి దుండగుమదనుండు హాల్లకభల్లంబుల నెదలు చిల్లులువోవ నేయ 
నొల్లంబోయి తల్లడిల్లి, మలి + ల్లికావల్లి ల్లి కామతల్లికల నుల్ల సిల్లి, శావులు 
వెదయిల్లు చల లనికావుల నుల ల్లంబులు పల్ల ్రవింపం, బల ల్లవులంగూడి క్ర ల్లు 
(దాగి ఇెల్లుశేంగ, ధమ్మిల్లి ంబులు వీడ మట్టుమల్లాడుఛుం జెల్లా 
టంబుల నవ్వలభుల వై మై శేయంబులు చ ల్లు పల్లి వాధరలగ ల్ల౦బుల 


పంచమాశ్వాసము 107 


రంజిల్లు ధాళ ధళ్యంబులం గొల్ల లాడుచు, నితముచాససంతక్రుభితు లై 
పల్లవు లతీణ మోవాంబునం దమ్ము. జేరి కటా నిరీక్షణంబుల 
రకింపుండని వతోజంబుల నఖతతంబులు నికేపించిన, చారి నకుల 
నధికేపించుచుం బూబంతులనీడల నకిగతంబులగు నత [లేళు 
కిరణంబు లెత్తి వక్షంబులుసో(క వై వంబోవువారును, మందస్మిత 
సుందరవదనారవిందంబులు చెందొవ విందునకు విందులు సేయ 
మందగమనంబున మందిరంబులు వెడలి పానాళిందంబు నొంది 
గుబ్బల చందంబుల పొందుగోరు కుందనంపువిందియలం బొలు 
పొందు మద్యంబు కురువిందచవకంబులం గొని యమంచానందం 
బునం జిందులు దొక్కుచు., జందనాచల మందానిల కందళంబు 
అందంద [శమబిందుసందోహూంబుల డిందుపజుపం “జెంతం దనరు 
. చాతపందిళ్ళసందులం దో(చు చందురు వెలుంగులు [కింద రాలిన 
ఫలబ్బందంబు లని యందికొనం బోవువారును, చె ప్ప (జాలని 
తమకంబు ముప్పిరిగొన మొగుళ్ళకప్పంబులుగొను కప్పుకొప్పుల 
వాయ మలు (గొప్ప మరు గొప్పయలజడి కొప్పక యుప్పరిగలు 
-వెడఠి, చప్పు డుడుగ నొప్పునం దవ్పుటడుగు లిడుచు సంకేతంబు 
చి'ప్పరయుచు. గప్పుకంపు విప్పటనంటుల కప్పురంపుంబరాగంపు( 
దెప్పలడుంగులకు నొప్పులొదవ దెప్పరంబునంగడచుచు?, చెప్పు 
శతెప్పునం బేనెవాంకలు పుప్పొడి తెప్పలనీందయుచు నప్పల్లి వులం గలసి 
నెలరాజిప్పల. జిప్పిలు నప్పుల వెంపు దప్పక [కోలునాసవం బెప్పటి 
గతిం దోవ గను రెప్పలు విప్పి తప్పక కనుంగొనునప్పు డందు. 
జొప్పడిన చూడ్కులు మెప్పులగు జంబూఫలంబులని చప్సరింపం 
బోవు వారునునై, 'యొప్పుల కుష్పలన నొప్పు కప్పురగందుల ధవళ 
నేత వభల మె తిగాంచెనో యన గ్వచిత్స దేశంబుల ముంగిళ ) 
రంగవల్లుల దుజంగలించు బంగరంపుటరుంగుల చలి వెలుంగు 
వెలుంగుల నంగరాగంబులు వెలుంగు భృంగంబుల భంగంబులు 
నేంయు ముంగురు లమరంగ, బొంగరంబులంబోలు చనుంగవల_పే. 


108 


(పద్యుమ్న చరి తము 


"జేలచిజంగు లెసంగం, గరాంగుళుల నుంగర౦బులుపొనంగయ 
బాదాంగదంబులు మొరయంగ, నంగజు మెజటుంగుశరంబు లనంగ+ 
“జెలంగి కురంగనయనలు కుజింగట మెలంగు భుజంగులం గనుంగొని 
యానందతరంగి తాంతరంగ లై. పెక్కు తెజంగుల ననంగనంగర 
[పనంగంబులు నెజపి, తమ్ము౦ గదియు వారి కవుంగళ ఎ ననంగి 
నంగి, యుత్తుంగ సౌధాంగణంబుల కరిగి, గంగా తరంగ శీకర 
సంగ కానిలంబు |శమంబు దొలంగింప, "మేను లెటుంగక కనుంగవలు 
ముడింగించి నిదురింప(, దదంగంబులకు సొబంగొనంగు నంగదహీర 
(ప్రభల దొంగిలియుప్పొంగనో యన గొన్ని యెడల వెన్నెల 
పులుంగులు మిన్న ం౦దు వెన్నెల జే:డుగిన్నియంమిన్న యైపొరలు 
చున్న వెన్నెలపాలుంగని వెన్ని ధింగన్న పేదలగతి నుబ్చియాకొన్న 
తమి౯జున్నువోలెలగోలుచు ' నన్నన్నదీనిరుచులెన్న నన్నలువ 
క ననలవికా ' దని సన్ను తించుచు, నినుకతిన్నియలంగన్నియ ల 
వెన్నులు తమ చన్ను లొరయం గొందజన్నులు గన్నులు 
మూయుచు మున్నుపొన్న ల క్రిందనీంగియున్న యన్నెలంతలం 
'జీసన్నళలం విల్చుచు చా(గిలిమూ(తలాడుచున్న తణి వారి కన్ను లం 
గని చుట్టంబులని మన్న న జీరంబోయి నెన్ను దుట(జెన్నలరుచంది 
రంబు వెన్నుని వలకన్న ని విన్న దనంబున మరలుచున్నెడ( [గ న్నన 
నొడిసిపట్టుకొన సన్నీహితలై యె త్రీ న తత్కరనఖరంబుల నిగ న్ని 
గలంగ్రైకొని వన్నియకెక్కెనోయన, వేరొండుచాయల విటీజనం 
బులు సంకేతకుంజోటజ నికటంబులకుం బటురయ౦బునం జని 
యచటికి విటులురాక మనలుటకు. గటకటంబడుచు, స్ఫుటంబు 
లె నకౌముదీపటలంబులు ది కృటంబులు నిండి విటపి గిరికటకంబుల 
మునుంగిడినటు లెనంగి, సముద్భటభటయుతుండై యబట కేతుండు 
కుటిలకుంతలల వృాదయపుటంబుల దిటంబు వెడలింప వెడలుట 


కెత్తినపటకుటీరంబులనం దోంవ, నుత్తటంబగు విరవాంబునం జటుల 
కుచఘటకటిభరంబులం గౌనులు నటియింవ నిటకటకుం దిరుగుచు 


పంచమాశ్వాసము 109 


నింకెటు అనుచు బొట్టన వేళ్ళ నేలవా.యుచు గుటకలు మింగు 
చున్నంతటం దటాలున ముందటం దోచు వారల చెంగటి కరిగి 
కలని సుఖించుట కానం * కులు పొటమరించిన గతి నీటగు నెల 
రాలం జిప్పిలు తేటనీట( 'బెంపువాటిలైనో యనం, గతివయస్థలంబుల 
ఏ త్తంబున కై కుం"ఖునక తీయ లొ తి పలుక మెత్సంబడి జారమత్త 
కాళినులు చీత్తజాయ తృ చిత్త హారిత్తు లలర జలభ్భత్తుల( 
దొటింగు తటిత్తులన గీము లు త్తరించి పువ్వుగుత్తుల మూలకొత్తు 
గుబ్బల మొ తృంబులై వోరంబులు నృత్తంబులు సలుపం బు త్తడిమేన 
మెత్తిన కలపంబు నెత్తావి బుగులుకొనం [గొత్తలై న తొడవులు 
తళుకొత్త నె త్తమ్ములంబోని మెత్తనియడుగు లొ త్తికొను తెరవు 
హాత్సి, కుంజంబులు సొత్తెంచి గంధోత్త మాపానమ త్తవిటో త్తమ 
కరాత్తలైె  యురంబుల నత్తమిల్లి, మురజిత్తనయకేళిం దేలి 
యొత్తిగిలి నిదించి లేచు నత్తజిం దత్తలంబుల వెన్నెల పొడలు 
వృత్తంబులె తోంప, గుత్సంబులౌ తమ సరుల ముత్తియంబు లని 
త త్తరంబున నెత్తంబోవ రిత్తయగుటకు. దోడి విత్తరుల మొగం 
బుల నిగురొత్తు చిలునవ్వుల పొత్తులం గలిసి పేరెంబు లెత్తెనో 
యన, నొక్కొాక్కచోట నక్కునక్కు నొక్కటిగా6 బెక్కువిధంబుల 
సొక్కించి చిక్కక చక్కంబోవు మక్కువకాని-కె పొక్కి, తమిం 
జిక్కి [కిక్కిరిసి దిక్కుదిక్కునం లిక గ్రాటిల్లు చుక్కలు చక్కెరవింటి 
చక గానినామి*బుక్కెం బలర నుక్కుమిగిలి వచ్చ అక్కల పక్కి 
నెక్కి నిక్కి యెక్కిడియేసి చొక్కటంపు. బూముల్కులై చిక్టు 
పణుప,జక్ట్హవ జవరాలు మొక చెడి యిక్ష_ డక్కడం దిరిగి యొక్క 
యిక్కువ నొక్కడక్కు.లా:డీ ముక్కుముక్కఅ చెక్కిలి నక్క-జం 
బుగా' |దొక్కులాడ విటునిపక్క రతులం జొక్కుచు మోవి 
చుటుక్కున నొక్కిన నుచుక్కనుచు |నుక్కి తక్కక నెక్కొాను 
చెమట మొక్ట_ లొక్క మొగి పొక్కిలినిండి 'వెక్కసంబయిన, రిక్కాల 
రాయని చిక గ్రానివెలుంగున వలపులం [గక్కు 'నెక్కొామరుగాడ్పు 


110 


(_పద్యుమ్న చరి తము 


చక్కి శమంబుదకి_కూర్కు. నెడ, నక్కొ_లికి కుచంబొక్క-టిం గాంచి 
(గక్కున [వియుండు ద క్కెద క్కెనన నెక్కుడు నిక్కుచు డాని 
నిక గ్రాంబుగామి గిరుక్కున మరలుటకు పక్కున నవ్వుగతి విరిసి 
సొంపెక్కు. కుముదరుక్కదంబంబులం గలిసి మిక్కు-టంబయ్యెనో 
యన విజృంభించి, సర్వ జ్ఞ శేఖర కళావి శేషంబుగావున లోకత మో 
నివారకంబగుచు?, గమలా పియమూా ర్రి కావున నరిదరాతిళయం 
బగుచు, సన్మార్గ రాజ పకాళంబు గావున గువలయానందకరం 
బగుచు, నబ్బభవ'కేజో వై భవంబుగావున ననం తా మోదసృ్టి కారణం 
బగుచు, నజాండకరండంబునకు వెండివూత గావించిన తెజంగున 
రంగుమీటుచు విరవాదవదు వ్య ధా దోదూయమానాధ్యనీన 
హృద్భిదావిధానపారీణ రతివధూధవ కేతకీ తురీతురీచాతురీ 
ధురీణంచజై. విలసిల్లు నవసరంబున. బిక్ష 


చందోపాలంభము 
ఆ రుక్మతీతిపాలకు 
గారావు తనూజ చంద్రికల కా(కలకుకా 
నె రింపలేక దూజ ను 
దారవచోరచన అనంగ నష్టా రాతికా. 25 


గీ, తలప గంధేభయానాహితత్వ మూని 


బహుళ వసుహీనవ్భ త్తిచేం బరంగి, నుకవి 
మెతి గనక గురు దోహామతి చెనంగు 
నిన్ను రాజన( జెల్లునే? నీరజారి ! 26 


గీ, వారుని నేత్తత్రయంబులో నగ్ని తపను 


లువ భావంబు గాంచిన నోర్వ లేక 
తత్సమంబుగ Cc గన్న [(పళాప మెల్ల 
ఇవి, 
నకట విరహులవె జూపనగు నె? చంద! oT 


సంచమా శ్వాసము 111 


న్ఫురిత ఫణి గవో| గహుత భుక్భిఖ లొక్కట వెంటనంటినకా 
బరువడి నీలకంఠ భజనం బొనరించిన నొక గాటం దచా 

భరణ భుజంగకో టి నిజబంధు విరోధి యితం డంటంచు నిం 
బరునదనంబుతో నొడిసిపట్టక ముట్టక మానునే శశీ! 28 


ఆలిని గోలుపోయిన మహావ్యసనంబున6 గుందుచున్న యా 
వేలువుటొజ్జలయ్య నిను 'వెల్టితనంబున ₹పపావక 

జ్వాలల. గూల్ప లేక యపవాదము గె కొనె; నట్టులై న యో 
జాలి తొలంగచే పథికజూతికి నెప్పు డవో సుధాకరా! 29 


కుటిలత( దన్ను మున్ను సుధరగోలంగనీక మురారితోడ నా 
కిటు కెటుగంగ జేసి కడు. గీడొనరించె నంటటంచు రాహువొ 
క్కట శశి నిన్ను మెక్కియును (గకున [గక విషంబ (అంచు ద 
త్పటు జఠరాగ్ని నీజయిన. బాంథుల యుల్లము లుల్ల సిల్ల వే! 80 


. తొడరి నినుక వాలావాలముతోడనే [కోలంగడంగి, [కూరు౯డై 


వడి మధునూదనోదరము [వచ్చినరీతి యురంబు [వచ్చి వె 
ల్వడునను శంక శంకరు(డు, చారిజవె ర! శిరంబునందు( చా 
నిడికొనెయగాక యంత భుజియించిన నింతులు వంత గాంతు రే ?8! 


నిజకిరణానల [పథల నీరజగంధుల నేర్చుచున్న ని౯ 
భుజగవిభూవణుండు శిఖంబూని, వీయన్నది చెంతనుంట దే 

వా జనితతాపమోర్చి; నవావా యటుగాక తపించెనేని యీ 
(తిజగము లుబ్బ (గా ఏవముతీరునః దాం గొనంజే క సీటుజా ! $2 


వారి పగలోర్య(జాలక మవోవిలసీమ నిగూఢవృ త్తిచే. 
బరంగుచునుండి, యాభువనబంధుడు కాలగతిం బయోనిధిం 
జొరంగనీ చ (క సంతతులు [సుక్కిచనం, గుముదాళి యుబ్బ6గా. 
బరుషత(బూని రాత్రిచర | పద్మినులం గలంచంగ న్యాయమే? లికి 


112 (పద్యుమ్న చరితము 


గ అమృతకిరణుండ వగుటచే నమరు లమృత 
పానకాలంబునం దనుపానముగను 
పూరమగు నీదుబింబంబు చూర్ల ముగను 
€9 ౮9 : 4 
శేసికొనరై_రి పాంథుల గాసి దొలంగ. క్రీ 


ఏ, నురగురుకామినీ సురత పియుండ వొట 
రామాపక ఎశౌర్రఖిర తుండ వౌట, 


కలిత మహోనీతాంగ సముజ్జ వ్రలుడ వాట 
చక సం_క్రాసన చణు(డ వాట, 

సర్వదా సురవర్ల సంరవణు(6డ వాట 
మానితసోమనామకు(డ వాట, 

ననుపమానో గశిఖావతం౦ంసుడ వౌట 
సతతంబు బుధమనోహితు(డ వాట, 


గీ, ర్మాతిచర ! నీకు ర్యా తించర[వభునకుC 
చారతమ్యంబు గన నొకింతయును లేదు ; 
జీవులను బట్టి గిట్టి హింసించునప్పు 
డధికమౌ నొక్క |పభుపదం బతనియందు. లెల్‌ 


క, మరునిం గూల:ంగంజేసీన 
హరు నిటలాంబకహు కాశ నార్చులు చెంతం 
జరియించుచున్న నిన్ను౯ 
పహారిణాంకా ! కాల్పగానవాయెనె యకటా ! 36 


A ధూర్జటికి ని న్న నాథవధూవధా వి 
ధాన దోధూయమాన మేఛాధురీణు( 
డని తెలిసి మౌళిదాల్సిన యపయశంబు 
విషమివంబున గళమున వెలసె జంద ! Sy 


గ్‌, 


పంచమా శ్వాసము 113 


అని యనేకవిధంబుల నంబుజారి 

సారెసారికు దూటీ వేసారి నారి 

సారనారాచవారిత థీరువార 

ధీరతోచారు(డగు మారు. గేరి పలికె. 88 


మన్మథ దూషణము 
ఘన సుపర్వకధర్మసంగతి నెసంగి 
మహితసర్వజ్ఞ శేఖర మై తీ గాంచి 
యనఘన న్మార్గరాజద్దిజాలిం గూడి 
విపయోగుల నెంచుట వెరవె మదన? 89 
మరుదా పుండవు మాకుమారు (డవు సన్మాన్యుండ వీ వక్కటా! 
సరసీజూనను కూర్మితమ్ముండయి వాంసగ్గాని గావించుచు౯ 
శరముల్‌ పూని ఘనుండవై పథికులకా సాధించి వేధిచుచు౯ 
గురు భేదం బొనరింతు వెప్పు డిది నీకుం బాడిగా చాత్మజా! 40 


నిరతంబుం గమలారియెన శశితో నేన్తంబు గావించి, సో 

దరుని న్మి|తుని( దల్లి దండుల మనసాపంబునం గుందు న 
ట్లరవింద్యాన్ర్ర! యొనర్చి దుర్షయపరుండై నట్టి నీ వయ్య యో! 
పరులకా మన్న నచేయ(జూతువె మదిం బల్మాలు( బార్జించిన౯ 
ద్విజఫలచాయకుండయి నుతింగనె నీ సచివుండు, మామ భ 
వ్యజనము లెన్న (గా గువలయ।|పియు(డయ్యెను, నీ రథంబు స 
దృజనముగాంచి (పాణులకు( (ఆాణముగా.దగం ద దగుణ౦బు కా 
యజ! కనవె తి; దుర్శతుల కబ్బు'నె సజ్జనసాధుకృత్యముల్‌ 2 42 


వారునయనాగ్ని కోర్చి బడ బానలసంగతి( గన్న యాసుధా 
కిరణునితోడ(గూడి దవకీలి సహాయునిమై[తి గాంచుటల్‌ 
నిరతము మూ(డులోకము లనేకులం గోలకుందెచ్చి సాధులౌ 
విరహుల మానసాటవుల వేమరు నేర్చంగగాటె మారకా! 43 


114 (పద్యుమ్న చరితము 

చ. అరదముభూమి, యశ్వచయమాగమముల్‌ , రథచ[కముల్‌ దివా 
కరుడు సుధాకరుండు, ఘన కార్ముక రాజము మేరు, వంబుజో 
దరుండు శరంబుగాం [దిపుర చావా మొనర్చిన యట్టి 'జెట్టితోం 
గరకరిందాంకి, తన్నెదురు గానక నీల్లవె నీవు దర్పకా! 44 


౭ 


రామాకులత్వ కారణములై. వహ్నికీ 
లంబుల మాడ్కి పల్ల వము లుండ, 

నంభోజలోచ నాత్యంత సం|తానక 
రంబులై తగు సరోజంబు లుండ, 

జగతి సదా ఫీరుజన భయంకరములె 
కాలరూపము దాల్చి కలువ లుండ(, 


గడంగి మవోబలౌఘముల 'నేంపంగ(జాలి 
'మునలుచూపుచు మల్లె మొగ్గ లుండ(, 


గీ. దుంటతనమున నెజుంగక కంటు చేసి 
తనకు. గొటగానియట్టి గేదంగి రేకు 
ముఖ్యముగ (బూనె నను దోవమునను గాడె 
మదన! ముక్కంటి నిను గంటి మంట నణంచె. 45 


ఉ. పావనమై తనర్చు హరుఫాల విలోచన వహ్నింగాంగి, నీ 
వీ విధి పుణ్యలోకఫలహీనుండ వై, యళరీరివై వియో 
గావళి నేంచగా6 గడంగి తక్కట ! యొక్కట భూతవృ త్తిచే 
భావజ! నీదు పూర్వకృతపాప మదెట్టిదొ యెంచిచూడంగ౯?46 


మ, తలిరుం.గె దువుజోద ! నీవు పెనుభూతం బాట నిక గంబు, త 
జ్ఞాల సన్మార్గుల నత్కళానిధుల వే సోంకంగ “మోహో రి నా 
కులులై దుష్ట్రి !యలాచరించుటకు సాతుల్‌ మాన్యు లా మౌనినా 
థ అతాంగీ గురుమానినీ రతిసముత్సా పూందచందదు లదా ! 47 


పంచమాశ్వాసము 115 


. రాజయోగ్యంబు గాని యంభోజశర మ 

ఖండనంపద గాంచని కార్ముక 0బు 

గొని యతనుత వియోగులం గూల్నః జేసె 

వబ్బజుండు నిన్ను జతు రాస్యుండగుట మదన! 48 


. అని తుంటవింటి జోదుకా 

మనమంటిన కంటు గదుర మగువ పలికి, నెం 

టనెదూజె సురభి శాలికా 

నునుగాలికా విరహిణీ మనోవన కీలి౯. 49 


మలయమారుత దూషణము 


: చాఊణ్యాచలసంస్థితిం గని, జగళ్చాంణాభి ధానుండ వై, 
సాజాద్విష్టుపదోదృవుండయి, శుచీష్ట్య పకియాకారి వై, 

€t9 లు చి... 
యవతీణంబుగ ధర శ్ర రాజుదెనం బఖ్యాతుండ వై యుండి, య 
బ్రాతీలోక ము శోకమందయగను జేయక౯ా న్యాయమే మారుశా ? 


. నరసులశెల్ల భంగములు సల్పుచు, భవ్యతరుల్‌ చలింపంగా6 
దిరిగి, రజోగుణంబుననుబేలి, పరాశల మాయం? జేయుచుక౯ా 
వరసుమన సృమాజనుల 'వెభవమూడ్చి, దళంబులె తి యా 
కరణి ననాథలం గలంచంగా నగునా, తగునా? ప్రభంజనా ! 51 


. మహిత ధర్మగుణము మాని “వేగము. బూనీ 

ఖీరుజనుల కసపూర మూర 

సాం చారుణచ్చదారవు( డవుటచే 

బీజ నాళుగత సమీర! నీకు. ర్‌2 


, అతను విజృంభణాసము(డ వై తనరారియు నంజనా,శయ 

స్థితి నుతి కెక్కుచున్న వనసీమ విహారుండవయ్యు. గోణపా 

లత గని శంబరోద్గమవిలాసు(డ వౌటను నీకు వహ్ని కీ౯ 

మతి. గనవేశ? పాంథజనమారణశారణ మో నమీరణా! 58 


116 (పద్యుమ్న చరితము 


చ. అనీ నునుగాలి దూజీి, మకరాంక వివర్ణిత ఆతాపవహ్నీ హె 
చ్చినమది నొచ్చి, యచ్చెలియ చెందొవవిందు సిరికా వారించు మో 
మున వసనాంచలం బిడి, తమోభర ముప్పతిలంగం గాకరీ 
స్వనమున నేడ్చె నళువులు చారుపయోధరసీమం జిందంగళా. 54 


గి, అపుడు నెయ్యపు(గత్తె లయ్యతివ. "జేరి 
వనరుహేతణ నీకింత వంత యుల? 
యిదిగొ మన శుకవాణి నెంటెల్లి లోన 
వచ్చు మేలగు ననుచు నూరార్చి రంత. ర్‌ర్‌ 


శురవాణీ దౌత్యము 


ఉ. ఆ ళుకవాణి యానృ్ఫపను కాభిమతంబు ఘటింపంగోరి య 
త్యాళుగతిం [గమంబున మవోగిరి ని 1 రిణీ యురీ పురీ 
దేశము లెల్ల చాటి వనధిస్థలి గాంచె నఘాఘ తారకకా 
బేశళలసౌధళోభి రజనీకర తారక చ్యారకం దగా, ర్‌ 


గీ కాంచి, బై వవశంబునం గమలనాభు 

పట్టి యుద్యానవనములోపల మెలంగ 

నల్లనల్లన ఉడాయంగ నరిగి, యుక్తి 

కౌళలంబునం బలికి నా ఘనునితోడ. ర్‌ 
క. మీ మామ్యయెన రుక్మి మ 

హీమండలపతికి శారికృప రుక శ్రైవతీ 

నామమున. బొడమి నొక క 

న్యామణి ననవీల్తు నాఅవది తూపన(గ౯ా. 58 
ఆ. పాదకాంతి కోడి పల్లవసందోవా 

మధరమయ్యె, నాననాబ్ద్బక ళరకు 

జలజ మోడీ నాతి శయమయ్యె, నాసకు( 

గనక మోడి యంత తనుత నొంది, 59 


§ 


౧. 


పంచమాశ్యాసము 117 
అబ్బసౌందర్యంబు నధిగమించె నటంచు 
నబ్బ సౌందర్యంబు నధిగమీంచె, 
మంజు పవాళ సంపద వాసించి నంటంచు 
మంజు పవాళ సంపద వాసించె6€, 
గాంచన్న క్రీలచే గరిమగాంచె నంటంచు. 
గాంచ న(శ్రీలచే గరిమ గాంచె, 


విమధరలీలచే వినుతిగాంచె నంటటంచు 
విషధరలీలచే వినుతి గాంచె 


. రమణి ముఖ శయ చర ణాధర తను నాసి 


కా రుచిరరోమరాజి సత్క్మచ భరములు 
(క్‌ మ మెలర సగ జంటల కలసిమెలసి 
సద ఎశ్వృ తి ( చెల౦గె నాళ ఎర్యముగను, 60 


భామదృష్టితతికి భయమంది యతను శి 

నీముఖములు శరధిలో మునింగా; 

శరధు'లెల్ల నాతిజంఘల కళుకుచు 

భూభృ్ళదిం| దపృష్ట భూమి నొంది. 61 


తారకలు నాతితో సఖిత్వంబుగోరి 

వెస నఖస్థితి గాంచి, తా వెలయుచుండు 

చందు. డా సతి వదనాంబుజమున కళికి 

ఘనసఖస్థితి గాంచి తాం దనరుచుండు, 62 


118 


సీ 


(_పద్యుమ్న చరితము 
బాలో కి కడలి కాంబోలు శుకంబు లా 
రామవదంబున [బతుకు బుల్ల వ 
చలి యారునకు భోగు లురలికి కాబోలు నా 
భోగవతీపదం బీంగుశుల్ల, 


అతివ కన్గవకు మీ లభికి కాబోలు నా 
రాజీవవదలీల (బతుకు కెల్ల, 
ల 


నతికెనునకు వారుల్‌ జడిసి కాబోలు చనా 
యనుదరీ వదమున మనుట లెల్ల, 


నాతివదనమునకు ఖీతిలి కాంబోలు 

శశి మవోబిలగతి సలుపుశుల్ల, 

కలికి దంతములకు( దలంకుచు. గాంబోలు 

ముత్తియములు ఘనుల వాత్తుశుల్ల. 68 


[భమరకాచ్చాదనమునకు పంకజంబు 

రోసి కాంతాననంబయి భాసిలంగ, 

[భమర కాచ్భాదనం బందు. బాయదయ్యె, 

గురు సురఖభివస్తు వెచట నిగూఢ మగునె? 64 


సంతతద్విజముఖ బాధ నై (పంజాల 

కవని వింబఫలంబు సాంకవసుగంధి 

యధర మెనను దచ్చాధ యణంగదయ్యె, 

నవావా (పాగ్దన్మకృత మేమి యన(గవచ్చు ? 65 


సరసుల కెల్లి జీవన మొసంగెడి ఖేచరు నన్ను నేలొకో 

పరునిగ£ జూచె వాంనతలతి పల్మణు నంచు ఘన|వజంబు వి 
స్ఫురదచలాగ యోగమున శోభిలి వాంసకమైతతి గాంచె నా 
సురుచిర పాదమూలముల సోంకెడు వేనలియొ'ప్పె బోటిక్‌౯. 66 


గ, 


em 


పంచమాశ్యాసము 119 


ర న్యురామైక శ బపర పికచయము 
లలఘు పంచమశబ్దా ప్పి నలరుచుండా; 
రమ్యరా మెక శబపరత్వ ముంది 
రె ళ్‌ 
యలఘమువపంచమళ బా ప్తి నలరు టరుబె? 67 


[పమదామధ్యము కాంచి వాసమున( గార్భ న్రంజంది పంచానన 

త్వము( జెందంగ, సహింపలేక కుచముల్‌ చాళ్చెళా గిరీశత్వ, మం 
త ముఖాబ్దాతము పూనె నా మృగధరత్వం, బౌర! ధమిల్ల ముక 
సుమనస్సంగతి నీలకంధరత( దా సొంపొంద6 గాంచెల౯ 'వెస¥౯ా.66 


దోషాకరవిభూతి దూషించి సరసిజ 
(పియమార్ష వరియె నయము. జందె, 
| శుత్యంత సంగతి స్పుటముగ ( జలయగి, ప 
రానందకరరూప మాత్మనిలిపి, 
వరసుమనస్వారవాసన గాంచి, కాం 
చన తిరస్కారంబు దనర జేసి, 


యచలభావంబున నలరి, ముకావోర 
పరిచిత (క్రమమున. బరిఢవిల్లీ, 


తరుణి ముబ నేత నాసికాగురుకుచంబు 

లతను యోగానుబద్ద విఖ్యాతి దనర, 

మధ్య మాజన్నపరమాణు మహిమ. బరలగి 

విష్ణుపద మా|కమించి తా వెలయు టరుదె? 69 


ఇట్టి గుణముల నొప్పు న య్యిందువదన 

నీదుభవ్యగుణంబులు నీసొబంగు 

విన్న కతమునం గలలోన6 గన్నక తన 

మరులుకొనె నిన్ను నిక వేయు మాటలేల? 70 


120 


(వద్యుమ్నచరి తము 


(తిజగన్యోవానరూప వై ఖరులచే దీపించు నాలేమ, యా 
రజనీశానన, యామృగీనయన, యారాజత్స వాళోష్టి, యా 


గజకుంభ స్తని, యా మృణాళశయ, యా కాలాహిరోమాళి, యా 


విజితస్సారమణీకళా విభవ, యుర్వీనాథ ! సీకే తగు౯. 


అనిన న్విని (పద్యుమ్నుడు 
వనితామణి యొనంగు నానవాలుం గొనంగా 
ననవాలు౯కాదొర యంతట. 
దనవాలుంగొనియె నతని. దవాతహాపబుప. 


= సుదతి యొసంగిన వారము 


హ్య్చాదయంగమ మైన యపుడె నృపనుత మరుండు౯ా 
వాదయంగములై_ రరయంగ 
వాదయంగము లగుట యరుదె యిల గుణవంతుల్‌ ? 


+ అరుదుగ రువిరోరు వయో 


ధరగళితంబయ్యు మహితధరణిభ ల దుపకం 
ఠ రుచిరమగు ముకామణి 
శర ధారబ ల౯ దనర్చె నంతాపద మె, 


.* ఈలీల రౌక్మి ణేయుండు 


బాలిక పే రెద వహించి పరవళు(డగు చుకా 
జాలి(బడి యొట్ట'కేలకు 
'పాల౯ శుకవాణిం జూచి యిట్లని వలి కె౯. 


. తరుణీ! రుక్మవతీవధూటి ఘనసౌందర్యంబు గ “శీల్యముం 


Ti 


72 


78 


74 


75 


గర మొప్పకా విని ౧ందు( గొంత మును, నిక్ష ంబయ్య న విప్పు డీ 


కరణిం దెల్పం దదాదిగా మనను లగ్నంబయ్యె నప్పాటలా 


ధర_వై, నే సమయం జెటింగి యట కుద్వావో ప్తికై వచ్చెదకా.76 


పంచమాశ్వాసము 121 


. అనుచు [బద్యుమ్ను (డు వచించి వార్త మెసగC 


వియకుం దనరాగపుంజంబు. బెట్టి పంపు 
లీల నిజ పద్మరాగాంగు శీయకంబు 
మగువచేతికి నానవాలుగ నొనం7గ. 77 


అంతం గృవ్షతమూజు వీడాని తదియంచె న రత్నోర్శికం 
ఓం 6... 
గాంశారత్నము శేలంబూని, కడువేడ్క౯ రుక్మి రాట్పుషతి శు 
వ్రాంతంబొయ్యనంజొచ్చి, యాచెలికివృాద్యం బై న తద్వాార్తయా 
ద్యంతం 'బేర్పడ (జెప్పి ముదయొసంగె౯ా వార ౦బు సంధిల (గక, 
య య 


, అపుడు ఛాస్వ|త్పియకర ముదా ప్రింజేసి 


వితత మోవాతమో నిమీలితము లైన 
కన్నుదమ్ములు వికసింప6 గంబుకంరి 
వేడు కలర6గ శుక వాణితోడం బలికె. 79 


అరయ దురాపమైన లవణాంబుధియం దిరవొందు ద్యారా 
పురి కవలీల నేగి తలంపుల్‌ ఘటియింపంగ జీసినట్టి నీ 
వరచతురత్వ మేమనంగవచ్చు నఖి! యిం నీలుణంబు నా 

తర మె జనుళ్ళతంబులను చాల్చియు. దీర్ప(గ, మాట లేటికి౯?50 


అని యగ్గించి గాభళాలింగనంబు చేసిన సంతుష్టాంతరంగ యి శుక్ర 
వాణి యయ్యలి వేణి కిట్లనియె. 8l 


చందా స మయ వరనము 
ల ణ్‌ 


: విష్ణుపదసేవనమునకు విముఖు( డగుచు 


వారుణీన క్తి జను రాజు ఇారుకీ ర్తి 

యల్ల నల్ల నం దొజగెనోయన విషాండు 

చం1దికలు వీజె- గంతు యి జేందగమన ! 8కి 
9 


122 (పద్యుమ్నచరి. తము 


చ. అరుణ శిఖావతంనములమె తగు మా కుదయా స్త వేళలం 
దరుణత చాలు నబ్దజ మురారుల మోచిన రాజవాంస మ 
య్యరుణ సపోదరుం డనములంచు. |దిరు క ముగాయగ( జాశునా 
నరుణ శీఖండము లర సె నల్ల దె యెల్లెడలం దెభంగిగాకా, 88 


ఆతా 


చ క్రవా'దోగోపశమన కాలభిష |గ 
చిత రన భన్మరాశియొ యనంగ, 
గగనసీమంతినీ కరపల్ల వ్యాగ ము 
కృమ్లాన నుమ కందుకం బనంగ6 
గాల్యవిప్రార్హ్యాంబుకణ వజవాతి దూర 
పతిత మందేవా కపాల మనగ, 
నమృతాన్న భోజనానంతర గీ ర్వాణ 
పరివర్షితో చ్చిష్టపాత మనంగ, 


గీ. |దుహిణు( డొక్కుమృడిని బడ. దోచినటి 
\ శే (. రు 
పుణ్యహీనోడుగణముల (పో వనంగ 
నిందువింబంబు సత్కళాహీనమగుచు 
ధూసరచ్భాయ నపరాళ్టి డానె నబల! 84 


చ. తమిని గళానిధిం గలిసి దర్పక కేళి బెనంగి నట్టి దో 
రమణి మెయిలా జనించిన నిరంతర ఘర శ్రిక |(వ్రజంబు ల 
ర్యమ మహనీయ కేతన పటాంచల జాత సమీరణావాతిం 
[గమమున నాజెనా(గ నుడురాజి తొజంగెం గురంగలోచనా ! 


గ్‌ (పాబజ్న గేం దాధిరోవాణ [శాంత భాను 
రథ తురంగ ముఖోన్నమ త్సృథుల ఫేన 
ఖండ మో యన గలకంఠకంఠి ! వేగు. 
జుక్కపొడ మెను గంఖు మినుక్కు. రనుచు, 86 


పంచనూశ్యాసము 123 


= అరుణత. ఇందంయబూని యపు డంబురువా పభవుండు త ద్వసూ 


త్కరముల నెల్ల ( 7 కొనుచు దారను చా గిరవుంచ( దత్కళా 
భరవశతలా విపాండురుచి ప్రసృుటమయ్య ననంగ మందిరాం 
తరముల దీపికాతతులు నాతిరొ వెల్వెలం బాణం జూచితే! 87 


- తిమిరధూమంబు విరియంగ6 గమలబాంధ 


వాగ్ని [పజ్యరిలంగ ( గాలా గజన్ము( 
డడరి పాణింధమతసేయ నందు. బొడమె 
ననంగ నెనె ( (బ భా తానిలాంకురములు. 88 


. నిన్న నపరానుషకు(డ నేడు తన్ను. 


జేర(గావచ్చు నిను6 గని యీరసమున( 
బూర్వదిక్కాంత కను(గవ బూనుకంప 
నంగ దొలుసంజ గనుపస్తై నాతి కంచు! 89 


ఇనకర|గ వాణంబు పద్నినికి భావి 

సమయమున. గల్లుట కొనర్చు సాం|దతూర్య 

నిన్వనం బన నెల్లెడ నెర నెం గంచు 

ఖగగరుద్భవ పటపటా త్కార ముబల |! 90 


పద్మినీసతి కాలజ్ఞి భవ్యసూ క్రి 

రమణు రాక యెొ౭ింగి న్మేతములు దెబిచె 

ననంగం దమ్ములు వికసించె; ఘన తదీయ 

ద కృంసార ము లన నెలబేంటు లెగ నె, 91 


పతీయెంత వారుణీ సం 

గతు.డైనం బరుని( జూడ గాదనుచు( గుము 

ద్వతి కన్ను మోడ్చెనో యన 

శతప్మతని భా&ి.'! కుముదసంతతి మొగి జె౯. 92 


124 (పద్యుమ్న చరితము 


సూర్యోదయ వర్ణనము 


en 


(పథమ భూభృద్వరోపరిభాగ రాజిత 
పద్మరాగమయాతప త మనంగ, 
నందనోద్యాన వనస్థలీ సంజాత 
గురుతరొ జ్ఞ్వల జపాగుచ్చ చున(గ, 
సార నత కాండ చర్వణోద్గత కాల 
భోగి ఫణామణి పుంజ మనగ, 
దిమిరదై త్యాపాయ దివి'జేం్యద రచిళాభి 
చార హోమ జ్వలజ్జ్వలన మనంగ, 


గీ. శర్వరీసంపద వారింపం జరమ యామ 
తస్కరుండు (పాగ్దిశాభిత్సిం (దమ్వినట్టి 
కన్నమున( దోంచు [బ్రవ్మోండ కాంతి యనగ 
గమలజాంధవు( డుదయించం గంఇు చెలియ! 99 


క. అని యీగతి కుకవాణి స 
వినయంబుగ విన్నవింప విని రుక్మవతీ 
వనిత యహర్ముఖ కృత్యము 
లొనరిచి [పియురాక గోరుచుంజెను మదిలో౯,. 94 


ఆశ్వాసాంతము 


శా అంవాఃకర్చమసూర్య ! సూర్యభిమ తార్థాధార ! ధారామవో 
రంవాస్సన్ను తచ క్ర ! చ కసతత| తాన వచేం|దద్వివ 
తృంవోరాసమళ కి! శ కిధరనూ కారాచల ద్యోధునీ 
సింవాళ్లోక నిశాంత ! శాంత ముని రాట్ని శ్రాబ్ద పువ్వంధయా! లర్‌ 


పంచమాశ్వాసము 125 


క. స్వర్ణం తావళకర నిభ 

దోర్టండ పటుప్రతాప ధూ శారి! శర 

ద్వార [(పతిమాంగ ! రమా 

ఖుర్హన లావణ్యమదన ! ఘోటకవదనా! 96 
[సగ్విణి: 

భానుకోటిద్యుతీ |! భంజితెణస్తతీ! 

భూను తాచ్భాక్ళతీ! భూరిభూభ లద్గ తీ! 

దీనర జామతీ ! దివ్యభావోన్నతీ! 

మౌనినాథనస్తుతీ ! మాని తాలంకృతీ ! 97 


గ ద్యము 


ఇది (శ్రీ వాయ గీవచరణారవిందమరంద నిరంతరాస్వాద సమాసాదిత 
కవి తాచాతుర్యధుర |, (శ్రీమన్ముప్పి రాలవంళ వయఃపారావార 
రాకాసుధాకర కేశ చార్యపుత సుచరిత .బుఢజనవిధెయ 
సుబ్బరాయ(ప్రణీతం బై న (ప ద్యు మ్నచశిత్రంబను 
మహాపబంధ ంబునందు. బంచమా శ్వాసము. 


: క్‌, 


శ్రీరస్తు 


ప్రద్యుమ్న చరి తము 
wu yp 
షష్టాశ్వాసము 


(శ్రీ జలరాళినుళా వ 

తోజ తట పటీరపంక నురుచిరక వో 
రాజిత ! హితనుఖకర ని 

ర్వా్య్యాజ సువాక్చాతురీ! వాయగీవ! వారీ! 


అవధరింపుము జనమేజయ తి తీళు( 

జూచి సాత్యవతేయ శిష్యుండు పలుకు 
నంత రుక్మితమాధి నాయకుండు తనదు 
కన్నియ మనోరథము చిన్న సన్న నెఅింగి. 


రుక్కవతీ స్వయంవర వర్ణనము 
మన మలరఊ దన్మనోరథ 
మున కనుకూలముగ దేశముల: జాటంగా. 
బనీచె స్వయంవర మప్పుడు 
ఘన తూర్య ధ్వనులు దెనలం గడలుకొనంగ౯. 


ఆ రమణీస్వయంవర మవో విభవంబున కంగ వంగ కా 
కీర వరాట లాట శక సింధు యుగంధర ముఖ్య సర్వ గో 
| తారమణుల్‌ మతంగజ తురంగ శతాంగ భటాళితోడ దు 
ర్వారవిభూతి వేగమున వచ్చిరి భోజకటంబు సేరంగకా. 


క్త ఎ తనూఖభవు( డంతట 

వృ సమూవాములు గొలువ వేడుకతో (శ్రీ 
కృష్ణానుమతిం గడు రో 

చిష్ణుండై తత్పురంబు! "జేరంగ వచ్చెల. 


షష్టా శ్వాసము 127 


క, అంచితముగ నీగతి నరు 
చెంచి నృపుల్‌ రుక్టి నానతి౯ ఘనచంచ 
ఆత్కాంచనసంచయ నిర్మిత 
మంచనమాసీను లై ర మానన మలర౯. 6 


క, గురు ననుమతి రుక్ళవతీ 
తరుణీమణి కేల( బూలదండ( గొని [తపా 
భర మెసంగ6 దత్ర దేశము 
కర మొప్పంగంజేసె సకియ కై దండ యిడ౯. 7 


ఆ. మెబు(యగుందిగవోఆె మెఅయుచు నున్న ట్టి 
కాంత(జూచి ధరణి కాంతు లెల్ల 6 
జితలిఖితులై న చెలువున ని శ్చష్టి 
'తాంగు లగుచు నున్న యవసరమున,. 8 


క సకలధరి తీతల నా 
యకులం గలయంగ( జూచి యా రుక్సికుమా 
రికి వేరువేర నల్లన 
శుక-వాణియు( జూవ(ందొడ(౫ శుభకరలీల౯. 9 


ఉ. సంగరరంగసాగరనిషంగు( డభంగ మనోజ్ఞ తా నవా 
నంగుండు సత్కపాధృత రథాంగుండు కీ రిజితాహిరాజ సా 
రంగధ రాబ్బ వాసవతురంగు.డు తావక సత్కటాతవ పా 
ళిం గనుగొం"కె యీతండు కళింగుండు ఖీతకురంగలోచనా! 10 


మ. శరసంధాన ధనంజయుండు వటువాచా చాతురీధుర్యు( డు 

ద్దుర చావే విలసత్క ఎపాణవాత cd [తు వాతు. డత్యంత సుం 
స శా కాముడు బాంధవా ప్పజన విద్వత్రాణపా రాయణుం 
డరుణస్సార పరా[కముం డితండు పాండ్య జూ విభుం డంగనా ! 


128 (వద్యుమ్న చరితము 


చ. అతుల భుజావర్మాక్రమ సమార్జిత కీ రి విశొలు( డుల్లన 
చృతిమఖ వై భవాన్వితుండు సాంద వితీర్ల జల[వవావా పూ 
రిత చతురర్లవుం డనఘ వృత్తు్యుది తాఖల భూమిమండలుం 
డతివ! కటాకదృష్టి గను మాత(డు సింధునృ పాలు. ఉన్న గక. 


ఉ. శాంతి దయాద్యనంత గుణజాల సమార్జితకీ ర్తి పూరి తా 
శాంతు(డు రూవనిర్జిత జయంత వసంతు. డుదార తా నరి 
క్రాంతు: డుదగశా[తివ నికాయ కృ తాంతుండు భూరి వాగ్గీ తా 
నంతుండు కుంత లేశు' డదె వోయనమా|త్ర కురంగలోచనా! 18 


సీ, బలవ ద్విరోధి భూవ శికోధి రక రూ 
షితక్ళపాణు6 డితండు చేది నృపతి, 
(పతిదిన కనకధారా వృష్ట్య విత బుధ 
చాతకుం డితండు పాంచాలరాజు, 
తత సాంవరాయిక [5 తుయూవ నిజ భుజా 
దండు. డీత(డు మత్స కాధరణి విభుండు, 


బంధు సువ్భాన్ననః పంశేరుపోంభోజ 
చాంధవుం డిత( డంగ పార్థివుండు, 


గ, మానినీ మన్నధు( డితండు మాగధుండు, 
రసిక శేఖరు. డితండు మ్మదపభుండు, 
వారిబలోదగు. డీత( డం[ధాధినెత 
అెర్యహేమాది యీౌత(డు [దవిడభ ర. 14 


సిం మృగధరబింబంబు నగు నెమ్మొగమువాండు 
తమ్ముల: 'దెగడు 'నేతములవాండు 


శంఖసన్ని భ మైన చారు కంఠము వాడు 
కమనీయ పీన వక్షంబు వా(డు 


షష్పా శ్వాసము 129 


మరకత సంభ శుంభద్భుజంబులవాడు 
కంఠీర వావలగ్నంబు వాడు 

హారినీలకాంతి సుందర శరీరము వాడు 
కమనీయ మణిభూవణముల వాడు 


సుధ రసము. జిల్కు గంథీరనూ కి వా(డు 

సజ్జనస్తుతగుణ సమాజముల వాడు 

యాదవకులావతంసు.డై యలరు వాడు 

తోయజాతిరొ ! కంశు (పద్యుమ్ను ( డిత(డు. 15 


బలు(డు మదోద్ద తాహిత నృపాలక జాలక వారిభ్ళ న్నవో 
ఒలుండు నిరంతరోజ్జ్వల కృపాపరిపాలిత సర్వదేవళా 

బలుండు జగత్త9యీ వినుతిపాత వయోరుచిరత్వ మోహిళా 
బఒలుండు మదద్విపాయుతనిభ స్వబలుం డిత( డంబుజాననా! 16 


రుక్కవతి ప్రద్యుమ్నుని వరియించుట 


అని (పద్యుమ్నుని; జూపీనం గనీ మహా వార్ష ౦బు సంధిల్లంగా 
జనపాలేం[డతనూజ తా నిజవయస్యా వాస్త దండావలం 

బన మొప్పకా విలసన్మణీ ఖచిత సోపానావళీ పద్దతిం 

గన దత్యున్నతమంచ మెక్కి యి డె. దత్క్మంఠళంబున౯ చామము£౯ 


అవ్విధంబున నవ్విక 'చాబ్బనయన 

[ప్రియ మెఫంగ6గ6 |బియు కంఠపీఠి నిడిన 

దామమొప్పెను మదనుం డుద్దామలీల 

చేయు సుమళర మాలిక యో యనంగ. 18 


వనితా లలామ లజ్జా 

వనతాననయె వరాం ఘీ వనజంబుల ని 

ల్పెన దృష్టు 'లనంగె నపు డం 

దొనర(గ (6 బూజించు మేచకోత్సలము అనకా. 19 


130 


క, 


లలో 


(పద్యుమ్ను చరి్మితము 


వనజూకనందనుం డపు 
డని మేషస్థితి వహించి యా రుక్మవతీ 
వనితాలలామ లావ 


ణ్య నవీనామృతము [దావె నయనాంజలిచే౯. 20 


అంత సంతుష్ట వ్యాదయు. డై యా విదర్భ 

నేత పంచమవో వాద్య నినద మెన(గ 

తగేణిపతు లెల్ల వెల్లనె చూచుచుండ, 

దనయ నల్లునింగొని నిశాంతమున కరి7. 21 


తదనంతరం బవ్వనుంధ రారమణుండు హిత పురోహిత సామంశతా 
మాత్య దండ నాథ పరివృతుండ యా నౌ నమంటవంబునఈ. 
బేరోలగంబుండి, మౌవూ రి కుల రావించి తాంబూల జాంబూన 
దాంబ రాభరణ [స కృందనాదుల నంశుష్ట్రులం జేసి, రుక్ళవతీ 
(పద్యుమ్ను ల వివావాం బొనరింప నొక్క నుముహూ రృంబు 
నిశ్సయింపు౯ డనిన వల్లెయని వారును జంద తారాబలయు కం 
బుగా నొక్కు కుభలగ్నంబు విచారించి విన్న వించుటయు., దత్సరి 
ణయ మవోత్సవంబునకు రుక్మిణీ శ్రీకృష్ణుల రావింపం దలంచి 
చ్వారకాపురంబునకుం దగువారలం బనుచుచు. 22 


రుక్మిణీ (శ్రీకృష్ణులు భోజప్పరికి( దరలివచ్చుట 


- “ శ్రీమదనంత విశేవ గుణాఢ్యు(డై 


దీపించు (శ్రీక వ్వ బేవునకును 
'మేనమజంది రుక్మి నమస్కృృతులుచేసి 
వేడ్శచేయంగల విన్న పంబు 
లిక్కడ శుభము, మీయొక్క నంతోవంబు 
వాయించి వంవగావలయు మాకుం 
దరువాత నాముద్దుతనయ యెనట్టి రు 
క్ర వత (బద్యుమ్ను కుమారకునకు 


గ్‌, 


షష్ట శ్వాసము 131 


బరిణయముసేయ శుభలగ్న మరసియున్న 
వార మిచటికి సవాపరివారు లగుచు( 
ద్వరితముగ రుక్మిణియు మీరు తరలివచ్చి 
నంగ నిక్కార్యము ఘటించి పోవవలయు. ” విపి 


అనుచు శుభలేఖ. బనిచినం గని మురాసు 

రాంతకు(డు సంతసము. జెంది యావిధంబు 

'దేవకీ దేవికిని వసుబేవునకును 

రుకిణీముఖ్యలగు నుందరులకు( బెలిపి. 24 


| తనపట్టి "ెండిలిం గను. 


గొన. దఠల(ఛచి మురాంతకుండు గురుని౯ జనయి 
(తిని మహిపీజనముల వా 
వానయుకు ల( "జేసి తా. (బయాణోన్ముఖుం డై. 15 


కాంచన నిర్మితంబును, రత ఇ పాంచాలికాలంకృతంబును, క మనీయ 
వైడూర్య మణి కూబరంబును, శతకోటి ఘంటికా కలితంబును, 
పోడళ చశక్రాన్యితంబును, గరుడ కేతన మండితంబును, నైన్య 
సు, గీవ మేఘపుష్ప వలావాకరథ్యం బును నగు రథ౦ బెక్కిః 
మాతంగ తురంగ శశాంగ భటవర్గంబు గొలువ, బంధు మిత 
నహితుండై , వంది మాగధ జనంబు పొగడ, వ్యేతవాస్తులు బరా 
బరులు సేయ, శంఖ కావాళ మృదంగ భేరీ [పముఖ రవంబులున 

నాసీర కోలావాలంబులును భూ నభోంతరాళంబు నిండ గతిపం 

(ప్రయాణంబుల భోజ కటక పురంబు జేరవచ్చుచుండె నంత రుక్య 
డి. తీశ్వరుండు తత్పురంబు ౧ సేయుటకు. దగువారిం బనిచిన.26 


132 


రల 


(వద్యుమ్న చరితము 
వీధ్రివీథులు నతి విశదంబులుగం జేసి 
చిక్కగా బన్నీరు చిలుకరించి, 


భుగభుగ వాసించు మృగమదంబున. దిన్నె 
లలికి ముత్యపుముగ్గు లమర. దీర్చి, 

ఫలమిళ [దం భాతరులు వాకిళుల నిల్పి 
రమణీయ మణి తోరణములు గట్టి, 


కాయమానములు ళ ఖంగాటక ంబుల' బన్ని 
మేలై నమేల్కట్లు కీలుకొలిపి, 


. యగరుధూపంబు లెల్లెడ నిగుడ. జేసి 


యనదృళ[ శీలం దగు బక్కియమ్ము లెత్తి, 
పణవ మర్షల భేరికా పటవా వల్ల 
క [వముఖ వాద్యములు చెలంగించి రంత. 


చారులు క మ్ల డిచె పురి. 

'జేరంగ వచ్చెనని తెలుప శ్రీ ఘంబుగ నా 
భూరమణు(డు ఫేరీభాం 

కార రవం బనంగ నా వ గణ పరివృతు.డ. 


అవాలి 


ఎదురేగి కంనవె రికి 

ముద మెనలంగ నర్థ రావాద్యముఖ విధుల [బియం 
బొదవించి కుశల మాఠసి 

సదనమునకు. దోడి తెచ్చె సం్యభమ మొప్పక. 


అంత ( ద్రైద్యుమ్ను ( డరుదెంచి యధికభ క్రి 

యు కి దలిదం| డులకు | మొక్కి యుచిత వృత్తి 
నిలువ గని వారు వార్ష సంకలితు లగుచు 
నక్కునను శేర్చి దీవించి రాదరమున. 


ద 


28 


29 


80 


షష్నా శ్వాసము. 133 


తదనంతరంబ వేడుక 

గదుర విదర్భాధినేత కంజదళాతుకా 

సదమలమణిమయ మగు నొక 

సదనంబున విడియం బనిచె న్వజనము తోడ, 81 


అంత రుక్నినుతా విబావాపయత్న 

జాగరూకత తెలిసి యశ్రాతనయను. 

డానతి యొసంగ( జెలులు తత్స్ఫూనునకును 

గడు. (వియంబున శిరమంట.( గడంగి రపుడు. విజ 


(ప్రద్యుమ్నుని బెండ్లి కొడుకుం జేయుట 


. పడంతియొక ర యవశలు ఫాలమునం దిడి నిండు వేడుక౯ 


నడుమసియాడ వారములు నాట్యముసల్పగ నొయ్యనొయ్య. [గొ 

ముడి సడలంగ జెమటలు మోమున [గమ్మంగ( గంకణావళుల్‌ 

కడువడి, మోయ న్నే వామునC గార్షి కిదాందలయం'కు వేడుక౯. 
ల 


చికిలి నునుగోళ్ళం గచముల చిక్కు వాపి 

ముడికిందారిచె 'వేరొక్క ముద్దుగుమ్మ 

మించు పాటీరపంకంబు మేన నలంది 

నలుంగిడియె నొక్కు మేచకోత్పలదళాడి. వో 


. ెదలి యొకర్తు దంతపు 


చాదుక లంఘుల నమ రృ [బమదం 'బినంగం, 
౧ దండ యొన రతిరా 
మాదయితున కొక్కలేమ మజ్జనశాలకా. తల్‌ 


సామజయాన యోర్తు మురసంవారువట్టి విరంబునందు గం 
ఛామలక ౦బు వెట్టి (పియమార గ గొజ్జంగినీరు చీల్క.యగాం. 
గోమలి యోర్హు హేమమయకుంభ హితోస్త జలంబులం దను 
(శ్రీ మెజయంగ స్నానమొనరించి వెనం దడియొ శెంజేలచేలా, 


134 (పద్యుమ్ను చరితము 


సీ. కలికియొక్కరు దువ్వలువ గట్టంగ నిచ్చెం 


జెలి యోర్తు కన్తూరితిలక ముని చె. 
దన్వియిక్క_ తె పుషృదామంబు లర్పించె 
నతియోర్తు రత్న భూవణము లిడి యె. 
బడ(తీ యొక్క తె కలపంబు "మేన నలందె 
సుదతీమణి యొకర్తు సురటి వినర 
నెలత యొక్కతె (మోల నిల్వుటద్దము నిల్చె( 
గాంత యొక్క తె అాసిక౦బు గ 


. నాతి యొక్య.తె నీరాజనం బొనంగ 
సుందరి యొకర్తు విడెము చే నందియిచ్చి 
నిందుబింబ సమానన లీ విధమున 

(శ్రీధ రాత్మజునకు( గయిసేసి రంత. 


రుక్కవతిని బెండ్లికూతుం జేయుట 


/ యువతీరత్నము లారు 

కవతీసతి( జేరి తత్సమయమున మాంగ 
ళర్ణవిధులు సేయం గడంగిరి 

వివిధ మహో వాద్యరవము విన్ను. బగుల్పకా. 


+ అంగనలు గొరిక ళ్యాణ మనుచు నుడువు 
బాట లక్తు వా సకంకణ (పచురనిన్వ 

నంబు లప్పుడు తాళమానములు గాగ 
రమణి యొక్క_తె శిరమం కు రాజనుతకు. 


, అటకలి యిజె నంతట నొక 


కుటిలాలక రుక్మవతికి( గొమ్మ యొక తె యు 
తట వార్ష మనగ గాంచన 
ఘటజలముల మజ్జనంబు గావించి వెనకా. 


87 


లర 


89 


40 


0 


గీ 
జీ 
a 
" 


షష్టా శ్వాసము 135 
ఛా ఆాంబరంబున( దడియొత్సె నొకయింతి 
లలన యొక్క త దుకూలంబు( గ 


మెలతయొక్క_ర్తు ధమ్మ్‌ల్లంబు నవరించె 
వెల(ది యొక రు [(కొవ్విరులు ముడిచె 


ముదిత యొక్క తె ఫొలమున. దిలకంబి జె. 
గొమ్మ యొక్కతె కజ్జ్బలమ్ము తీర్చెం 

దనువునం జందనం బనయించె నొకలేమ 
పత రేఖ లమ'ర్చిం బడ6తి యొక శే 


వోర కుండల కటక కేయూర మేఖ 

లాంగులీయక నూపు రాద్యఖిల భూమ 

౯ఇములు గీలించె నొక్కక న్యాలలామ 

రుచిర లావణ్యవతికి నా రుక్ళవతికి. 41 


అంత లగ్నంబు డగ ఆ ననుచు గర్గ 

ముఖ తపోధను లెజీంగింప ముదముతోడ 

వృపి.కులశేఖరుం డై న కృవ్లమూర్తి 

[కంత నడపించి హితులతో నడచునపుడు. 42 


ఆనకదుందుభీధ్యను లజాండకటావాము నిండ రుక్మిణీ 
మానవతీమణీ |పియ కుమారుడు రోవాణ శ్ర లసన్ని భం 

బె, నవరత్న మండనసమంచిత మై శుభలతణాన్టితం౦ 

బై న గజేందమెక్కె నుదయాచల మెక్కు దినేశు చాడ్సున౯ శీలి 


ఇట్లు [పద్యుమ్నకుమారుండు భద గజారోవాణంబు చేసి, జననీ 
న్న 

జనక సామం తామాత్య పురోహిత బంధు మిత సహితుండై, కర 

దిపి కాసవాసంబులు -వెలుంగ, పాఠకపఠన రవంబులును, పుణ్యాం 

గనా గీతికానిన్వనంబులును, సందర్శనొ త్సుక (వతీపద ర్భి నీజన 


\ 


136 


రల 


(పద్యుమ్న చరి ఉము 
కోలావాలంబులును, శంఖకావాళ భేరిమృదంగాది వాద్య వాద్య 
నినాదంబులును వినుచు, వారమత్తకాళినీ నృత్తంబులు గనుం 
గొనుచు, మందగమనంబున రుక్మి మహీ పాలు మందిరంబు. బవే 
శించి, క శాంతరంబులు గడచి, వచేళిమ భిచేళిను ఫలభార నమ 
రంభా? నృంభోపళోభితంబును, ముకాదామ బద్ద విమల పట్టాం 
బరావితాన నుందరంబును గుంకుమ చందన కస్తూరికాపంక 
విలేవన భాసురంబును, సారఘనసారచి తిత రంగవల్లి కా నముల్ల సి 
తంబును, పద్మ రాగ మణిదీపికానికర ఏ రాజమానంబును, కష్ణా 
గరు ధూవధూపితంబును, నారికేళ ఖర్జూర పూగీఫల నాగవల్లీ దళ 
గంధ పుష్ప లాజాతత కుశ దూర్వాంకు రా ద్యఖిలవస్తుసం స్తవనీ 
యంబును, న్వర్ణపాలికా శరావ కలశ సమంచితంబును నగు 
క ల్యాణ రంగంబు. జేర నర? నంతట. 44 


రుక్కవతీపద్యుమ్ను ల వినాహమహోత్సవము 
అఖిలభూవణ భూషిత యగుచు మటు(6గు. 
రంగ యన నొప్పు రుక్మవతీ వధూటి 


మోద మెనంగంగ. గళ్యాణ వేది కడకు 
వనరువోతులు తోడ్కొని వచ్చి రపుడు. 45 


e కృష్ణ నందనుం డభినవ మణిమయం 

జైన పీఠళమున నాసీనుం డగుచు 
గగ్గాదిమౌని నికా యోపదిష్ట మా 

ర్గంబున రుక్మి భూ కాంతు.( డపుడు 
తనకు విధ్యుకంబుగ నొనంగు మధువర్క 

ముఖ్యోవచారముల్‌ మున్ను గొనుచు 
సంతోష మలరంగ సలిలధారావరి 

[గవా మొనరించి యుత్కంఠళ దనర 


షష్పా శ్యాసము 
,నెదువలు గరిక ళా మనుచు(బాడ'( 
దరమజుంగున( (గొమ్మించుందీంగ వోలె 
చేజరిల్లెడి రుక్ళవతీ వధూటిం 
జేరగా వచ్చ వారి సిరింజేరు కరణి. 


అంత, 


ఒండొరుల€ గాంచు కోరికల్‌ మెండుకొనంగ 
నా సతీపతు లలరి రయ్యవసరమున 
గర్గ కెశికముఖ మునిగణము లగ్న 


మొసంగ6 దెనయె త్రి రౌాక్షి యుండు మణీయు. 


రమణి శిరమున నధికవార్షంబుతోడ 

నిడిన తల(|చాలు దెగయబాణి పుడమీ(దొరంగి 
ఘన ఘనాఘనమాలికా గళితలలిత 
వీతతము'కాతతు లనంగ నతిశయి ల్లె, 


చెలి యిడిన ము త్తియంబుల 

తల(| బాలు రతీశు మకుట తటమున( గరమిం 
పల'రె సువర్ణ నగోపరి 

తలవిలసిత తారకావిశానము లన(గ౯. 


సర్వధరామరో త్తములు సంయమిముఖ్యులు (శుత్యుదీరితా 
శీర్వచనంబు లీయ నరసీజముఖీ శుభగానముల్‌ బయల్‌ 
పర్వ విదర్భరాజసుత భ్‌ వ్యగళ ౦బున6 గ Ey సత్మళా 


137 


46 
47 


48 


49 


0 


ధూర హు: డాయదూద్వవానుతుం డొగిమంగళ సూ తమత్త ౭కీకా. 


ఘనచ [క హిత ౦బె తగు 

నినకరసంయు ర్తి వనరుహేతణ యతిళో 

భనకాంతి సమన్విత యె 

తనం జూవటకుం గడుముదం చెసంగంగ౯. 
10 


138 (పద్యుమ్న చరితము 
వ. తదనంతరంబ గురువృద్ధజన పురన్సరంబుగా శోభన వితర్ణి కడకుం 
జనుచెంచి య వ్వధూవరులు చెండి పీటపయిం గూర్చుండి యథో 
చితవకారంబుగా వోమాది కృత్యంబులు నిర్వర్తించు 
నవనరంబున. ్‌లి 


ఉ. ఒండొరులం గనుంగొనంగ నుల్లములం దలంపుల్‌ ఘటిల్ల వే 
రొండు నెపంబుల౯ మొగము లొయ్యన నెత్తుచు. గన్ను దోయికిం 
బండువ గాంగ జూచుచు. [దపాభర మొప్పంగ ను త్త మాంగముల్‌ 
కొండొక వాంచుచుకా మరుని కోలల గాసిలుచుండి ర య్యొుడన్‌ . 54 


గీ, దంపతులు వేడ్క. నగ్నిిపదఉిణం బొ 
నర్చి, స _ప్పమునీం|దవందన మరుంధ 
తీసతీ దర్శనంబును జేసి, గురు బు 
ధార్య పాదాభివందన మాచరించి. ర్‌ర్‌ 


pr 


(పాజ్యవాంఛితము దీర్చంగ (జాలవే నీవు; 
(పాజ్యవాంఛితము దిర్పంగ నచెంత ? 
చాంవక పాలిండ్లుచూప వే [గకొందు; 
'దాంపక వాలిండ్లు చూపందగునె! 
చనవుగల్షంగం బండుకొనC బిల్చితిని గడె; 
చనవు గల్లినం బండుకొన. విలుతుక * 
యడిగిన ముద్దైన నిడవు నాయం బలు? 


యడీగిన ముద్దెన నిడుట గలదె? 


గీ, యనుచు వడ్డించు నతివల నతుల చతుర 
సూక్తి నుడువుచు వారు ప్రత్యు త్త రంబు 
లొసంగ నలరడి హితులతో. బొనంగంగూడి 
బువ్వము భుజించి రపు డా విభుండు నతియు. 56 


షష్పా శ్వాసము 139 


వ. ఇవ్విధంబున( (బద్యుమ్ను నకు వి వావాంబుగావించి ఫీమ్మక భూపా 
లక నందనుం డుద్వావామహోత్సవంబున్నకై వచ్చిన రుక్మిణీ 
క్ర ఎములకు, బలబేవాది బంధువర్గంబునకు, సకలవిద్వత్కవిగాయక 
యాచశకాదిజనంబుల కనేక మణిమయాభరణాంబరాదు లొనంగి 
సంతుష్టాంతరంగులం “జేసి, మత్తమాతంగ తురంగ శతాంగ శిబి 
కాందోళికాత పత చామరానేక భట చాసదాసీజనంబులను, గో 
భూ హిరణ్య మణి గణాంబ రాభరణా ద్యఖల వస్తు కదంబంబు 
లల్లునకు వారణంబుగా సమర్పించి, ముద్దు కూతుం ౦ బేరం దిలిచి 
'నెయ్యంబుమీజ దియ్యని పల్కూల నిట్లనియె, ల్‌ 


కలో తల్లి కిం దండికి బంధుల 
కులము రంజిల నిజకులో చితధర్మం 
ఉం య 
బెల్లను దప్పక మెల(గుము 
తరీ |! నన్మానినీ వితాన మతలీ ! 55 
య య 


చ. సకల చరాచరావన విచతణు(డై తగుశారి మామ, భ 
వ్య కరకటాకులబ్ద విభ వాఖిల దేవత లఖ్మీ యత, ద 
రక రుచిరావతారు(డయి రంజిలుకార్షి విభుండు, తకావకా 


£9 
ధికతమ భాగ్య మన్య యువతీ తతికిం గలుగంగ నేర్చునే? €9 


క. వారికి సిరి, పుర విరోధికి 
గిరినుత, నలువకును వాణి, గీర్వాణా ధీ 
శ్వరునకు శచివలె( |బాణో 
శ్వరునకు మనమెసంగం బూజ సల్పుము తన్వీ !” 60 


క, అని పలుక బాపష్పపూరము 
చనుక ట్రుపయిం దొరంగ జలజాడీ నళతా 
ననయె యుండ6గ6 గని యి 
ట్రనియెం దజ్జనని సాదరాలాపములకా. 61 


140 (పద్యుమ్న చరితము 

డో అమ్మ! విచార మొందవలదమ్మ ! (పియమ్ముగ మామ క త్త కుకా 
సమ్మలతిగా( జరించి, యనిశమ్ము నయమ్ము భయమ్ము క్ర ల్లి, చె 
వమ్ముగ [బాణనాథుని (భువమ్ముగ నెమ్మది నమ్ముమమ్మ! వం 
శమ్మునకు౯ా ఘనమ్మగు యశమ్ము ఘటింపంగ దమ్మ! యిమ్ముగ౯. 


చ, పతిహితవృ'త్తియె మెలంగు భామిని భామిని, సర్వలోక స 
మృతి సుగుణస్థితిం దనరు మానిని మానిని, భవ్యలక ణాం 
చితయయి నన్నుతిం గనిన చేడియ చేడియ, సంతత [తపా 
యుతమతి( గీ ర్తి కొనిన యుగ్మలి యుగ్మలి యెంచిచూడంగన్‌ . 


క. కావున నణ6కువ గల్లియు 
నీ విమల యశస్సమృద్ధి నిఖల జగంబుల్‌ 
"వే వితముల నుతిసేయం 
గా వన్నియ కెక్కి నెగడ6గదె మాయమ్మా!” డో 


గీ. అని యనేక విధంబుల జనని తనయ 
నూరడిల( బల్కుచున్నంత గారవమున. 
దండి యక్కుునం జేర్చి సదత్న భూవ 
ణాంబరాదు లొసంగి యయ్యతివ ననిశె. 65 
ద్వారకా (పత్యాగమనము 


క. అంతం గాంతయు. చాను దు 
రంత (పియ మెసంగ. గార్షి రథ మెక్కి (వలం 


బాంతక జననీ జనక 
స్వాంతము లలరించుచున్‌ స్వనై న్యయుతుండై . 66 


క. వృథుతూర్యరవము ద్యావా 
పృథివీఖేదన మొనర్చం బెం.వైన మనో 
రథమున వచ్చెన్‌ సుర లవి 
తథసూ క్తి దివిన్‌ నుతింప చ్యారావతికిన్‌. 67 


am 


షష శ్వాసము 


అరుదుగ నిట్టగణ్య విభ వాన్టీతులై యరుదెంచు నవ్వధూ 
వరుల( గనం దలంచి పురవారిజలోచన లేగుదెంచి ని 
ల్చిరి రమణీయ సౌధముల చిత రిరోగ్భవాసీమలకలా, విభా 


141 


న్వర వరణా[గభూముల, హాజారములం ఘన గోపురంబుల౯ా. 68 


అపుడు రుక్మవతీ రతీ శావలోక 
నాతీ తత్సర తత్పు రాబ్దాతలోచ 

టై -- 
నాళిద్భక్నాతములు సపర్యార్థ తత్స 
మర్చి తేందీవరము లన నతిశయిల్లె. 


రామామణు లా సీతా 

రామాభినవ [పే భాభిరామాక ఎలు లి 

రా మగువ మగల6గని గా 

రామలర(గ ననిరీ వెజ(గు రా మధురతకుకా. 


వెలసెం [బద్యుమ్న స్థితి 

థి 
నలఘు రుచిర మణి తదాప్రి నా (పద్యుమ్నో 
ద్ద వ్రలతయు “ మణినావలయం 


వలయేన మణి” యనుమాట వమ్మగునె భువి౯ ? 


ప నోము నో(చెనో యీ నతి యీ రాజ 
శేబరు విభువిగా( జేసికొనియె; 

నే నుక్ళతంబులు ఇ నినో యీశ్యామ 
యీ కళానిధితోడ నెనసి వెలసె; 

నే తప మందెనో యీపద్మిని నుఖాక 
రంబై నయో యిను[పాపు గనీ యె; 

న్‌ | వతదిత వహించెనో యీమంజు 
వాణి యౌచ తురాస్యు రాణి య య్య 


69 


70 


71 


142 (పద్యుమ్న చరితము 


గీ. ననుచు. బురకాంత లత్యంత హర్ష మెసంగ 
నొండొరులతోడ( బల్కుచునుండ నవ్వి 
భుం డఖండ విభూతి సంపూర్ణ మైన 
72 
నిజగృవాంబు( (బవేశించె నెల(తతోడ. 


గ్‌, ఇట్లు గృవాము. [బవేళించి యిష్టభోగ 
సక్తు(ణై యుండి గురువృద్ధశాసనమున 
నొక్కదినమున6 దమి సుముహూ ర్తమునను 
గార్షి రుక్మవతీనతి. గవయం దలంచి. 78 
లం 


బ్‌ 


ల్‌ 


కన త్మనకమయఖి త్తి ఖచితమణిదర్పణనిచయంబును, రమణీయ 
ముకామాలికావిరాజితవి తానంబును, మృగమద ఘనసార నంకు 
మద చందనాది సువస్తు వాననా ఘుమఘుమాయమానం౦ంబును, 
కాలాగరుధూపధూపితంబును, నూత్న దీపికాజ్యూలికా మాలికా 
శోభితంబును, సకలక ళారవాస్యావిష్యరణచణ మంజుపంజరర౦జిత 
శారికాకీరికా రుచిరంబును నగు కేళికాగ్భవాంబునందు వాంస 
తూలి కాతల్సంబున నున్న యవసరంబున. 


గీ. (వచురళోథాసమాన చిరత ్న రత్న 
చి తభూషావిభూపి.త( జేసి రుక్మ 
వతిని నెచ్చెలు లొయ్యన వరునికడకు (6 
దోడికొనివచ్చి రధిక సంతోవమునను. 75 


క. వెనుక కవతవ తివియంగ 
మునుకొని తమకమును జెలులు ముందట కీడ్వణ- 
వనిత చనుదెంచెం [వియు భుజ 
మునకు గరిణి కట్టు గంబమునకుం బో లక. 76 


క, ఈలీల నవ్విలాసిని 
యాళీజనతా నసవాయ యగుచు౯ా బలభి 
న్నీల సంభము చాటున 
పాలాగతి వచ్చి నిలిచె (హీ నతముఖిమొ. {7 


రల 


షషా 


9 


శ్వాసము 143 


తెటవలు మెల్లన నచ్చెలి 

'మొజంగి విభుం గన్ను గిణిపి మోదముతో నం 

దటు నొండు నెపంబున న 

తటి నరిగిన ఫీతినొంది తరుణియు నంతక, 78 


కాంత శశికాంత కుట్టిమకాంతితోడ 

నాత్మలోచ నరుచులు సయ్యాటలాడ 

మరుని కలనికి( గాల్ద్రవ్యుమాడ్కి బొటన 

(వేల నేల | వాయుచు నిల్చి విభుని మోల,. 79 


స్త ంభ [పతివింబిత నిజ 

శుంభ తనువాళి గాగ బూచి పలుక నా 

రంభించి గామిచను నా 

రంభోరువు కేలు (గక్కునం బ్చు౯. 80 


మెల్లన శయంకు( దారిచి 

యుల్ల ము రంజిల్ల న స 

వల ల్లభు డక్కునం చేరిచి 

కొల్ల లుగా మానధనము గొనియె౯ వేగా. 81 


తొలుదొ ల్తం గడంగి కుంతల దేశము |గహించి 
చెలగి మంజుల లాట సీమ జెంబె; 
నతివేగ మధురాధరా ప్తి ( ఇన్నా౦దుచు. 
దమ్‌ బహుల కుచదుర్గములు గొనియె. ; 


దివిరి మెల్లన 'వత్సచేళంబు.. (అాపించి 
సిరుల నీనెడు మధ్యసీమ( 33; 


గాంచన(శ్రీమించు కాంచీస్థలం బంది 
_ యచ్చటి యూరుల నాక మించె 


నచ్యుత తనూబు( డిట్లు మవోబలంబు 


కర మరుదు గాంగ నేతను సంగరము నెటిపి 


మెటసి  యఖిలాంగ రాజ్య సమృద్ది గాంచె 
నార! తద్భాగ్యగరిమ సేమనంగవచ్చు? 62 


144 (పద్యుమ్న చరితము 


క. ఈరీతి శెరితనయు(డు 
నారీతీలకంబు6 గూడి నవమణిసౌ ధా 
గారముల నిష్ట భోగ వి 
వోరంబుల( చేలుచుండె హర్షం బెన(గకలా. 88 


క, అని యీగతి వైళంపా 
యనముని (పద్యుమ్న చరిత మాద్యంతంబు౯ 
వినిపింపంగ జనమేజయ 
జన పాలకు. డలం నధిక సంతోషమునకా. 84 
ఆశ్వాసాంతన 
శా, UY వ్యాత్క_మల|పభాకర ! కరాసిచ్చేదితామిత ! మి 
[త (శక ఎద్దుణజాల ! జాలపదగంధర్వ తమాభ ద్విప 
త (శ్రీ దా త్తభుజంగభుగ్భృన ! ఘనస్వాంతర్జ్యభీష్టావళీ 
విశాణ్యాపతిమాన ! మానధన సద్విద్వత్క-వీం[చావనా! 85 
క. నిస్తుల పరా[కమకమ! 
దుస్తర దుఖ్టోరగాహితుండిక ! దివిష 
నృ న్తక కిరీటకోటి 
న్యస్త మణి విరాజితాం ఘీ నాళీక యుగా! 56 
పృథ్వీ: 
అగాహిత తనూనపా చృమన యాతుభధా నాంబు రా 
జ గంధవవా యత్షరా ట్రుహినళె లక న్యాధి భూ 
దిగీశ్వుర పితామహాద్య నుత దివ్యచారిత పే 
ట్యగణ్య నిజసద్యళ న ఎగితకాండ ! వావోననా! 87 
గద్యము 
ఇది (శ్రీ హయ్మగీవ చరణారవిందమరంద నిరంతరాస్వాద సమాసాదిత 
కవితా చాతుర్యధుర్య (శ్రీ) మన్ముప్పిరాల వంశ పయఃపారాచవార 
రాకాసుభాకర కేళవార్యప్యుత సుచరిత బుధజనవిధేయ 
సుబ్బరాయ పణీతం బైన (పద్యుమ్న చరిత్రం బను మవో 
[(పబంధంబునందు నర్వంబును షన్టాశ్వానము. 
* 


14, 
26, 
28. 


అహఫఘు వ్యాఖ్య 


(పథ మాశ్వ్యాసము 


. పద్యము: ఈ పద్యము మూల్మపతిలో కవి యిష్టదై వతమగు హయ(గీవుని 


స్తుతికి మున్ను విడిగ లిఖింపబడియున్నది. ఇది [గంథభాగములోనిది 
కాకున్నను కవివర్యుని యాత్మవిశ్వాసమును చాటుచుండుటచే నిట్లు 
కావ్యారంభమున “ ఆశంస' పేర కూర్పబడినది. 

పాకహా _ అనోకహుడు=ఇంద్ర వృకమైనవాడు. దేవ తరువగు కల్ప 
వృక్షమున కింద్రుడే అధిపతియొట అట్లు చెప్పబడినది. 


- అంబుజము శంఖము, 


నాల్లవపాదమున ' తురంగముఖాఖ్యు హరిన్‌ " అని ద్వితీయా విభక్త్య 
న్వయము కుదురునట్లు వ్య స్తముగనే యుండిన బాగుండెడిది, 


వక్షస్థలి౯_ఉచ్చారణ ధర్మము ననుసరించి పెక్కుచోట్ల ఇక్లే సకార 
ద్విత్యము పాటింపలేదు. చూ: 11-98, 


. సాభిప్రాయ విశేషణ ప్రయోగములయెడ సుబ్బరాయకవికిగల మక్కువకు 


ఈ పద్య మొక నిదర్శనము, 


వినాయకునందు ఘనత (మేఘత్వము) నారోపించుటలో శ్లేష చక్కగా 
నుసయుకృమైనది. ఈకవి రామరాజభూషణునివలె నిట్టిచోట్ల శ్లేషా 
లంకారమునే యాశయించినాడు. 

గరు లల రలి, నది, పుష్కరము = ఏనుగు తొండము చివరిభాగము, 
ఆకాశము, భవ్యవృష్టి = శుభములవృష్టి, (శ్రేష్టమైన వర్షము. 


ఇందు కవితం(గ్రియైన కేశవయ్య (్రీకృష్ణుడుగ రూపింపబడెను, 
ఈ పద్యము ఈ కవి యనర్గళకవితాశై లి కుదాహరణము, 


రుట్‌ 1. నియోగము = కోపముతోడి యాజ్ఞ. క్షత్త = సారథి, 
11 


146 (పద్యుమ్ను చరితము 


29. 


80. 


82, 


88. 


87, 


88, 


41, 


మూడవపాదమందలి తచ్చబ్దమునకు మొదటి పాదమందలి “ఖగసమాట్ల్టు'తో 
నన్వయము, ఈరీతిని సమాసమధ్యమున త చృబ్దిసంయో జనము ఈ 
రచనయందలి యొక ప్రత్యేకత, చూ: 1-43, 111-30, Iv-135, * 1-71. 


నాలవ చరణమున “తామాని” కి బదులు “తానూని' అని యుండిన 
౧ 

క్రమ భంగము కాకుండెడిది. 

ద్విజరాజు=-చందుడ్కు గరుడుడు. హరిరాజు=ఉచై శవము సింహము. 

పూర్ణ పౌరుషము = నిండు మగతనము. శివుడు ఆర్డనారీశ్వరుడు కాన 

పరిపూర పౌరుషము లేదనుట సూచితము, 

అవి _ పక్షపాలుడు = పర్వతముల జెక్కలను [పోచినవాడు. 

ఆ __ విపక్ష పాలుడు = నిళ్ళత్రుకముగా పాలన మొనర్చినవాడు, 

నిజమగు = తమయొక్క.. సడలి = సడలించుకొని ((పేరణారము), 


కేతువు = కేతుగ్రహము పతాక, హరిరళ్మి = సూర్యకిరణమ్ము గుజ్జముల 
పగ్గము. 


చక్ర సంయు క్తి =చక్రవాకములతో కూడిక, రథచ[క్రములకూడిక. 


రాజు =చంద్రుడు, రధికుడు. 

సూతజళ క్రి = కర్గుని శక్తి, నారథియొక్కబలఅము. 

విజయ _ ఆశ్రయత = అర్జునుని యాశశయము కలిగి యుండుట, విజయ 
మునకు ఆశ్రయమెయుండుట, 

శరధి సమృద్ది = నిండుగనున్న సముద్రము ఆంపపొదుల యతిశయత్వము, 
కలకశజ[శీ = అగస్త్యుని పెంపు శిఖరములందలి స్వరకలశముల శోభ. 
ఈ పురవర్ణనమునందువలెనే చతురం గబలముల్యప్రస క్రి వచ్చిన స్థలముల 
యందెల్ల ఈ కవి రథములను, గజ తురగములకు పిమ్మట తృతీయ 
సానమున పరిగణించి యున్నాడు. చూ: V1-26, 57. , 


ఇందు దేవతలు నటన్మగివిలోచనల మనోజ్ఞ గానములకు వివశీ కృతాం 
గులె వారలను జెప్పలార్పక కాంచినట్లు వర్ణింపబడినది, ఆ (కమమున 
వారు మొదట * లేఖులు” పిమ్మట * ఆవిమివులో కావలసిగగాండ “అనీ 


మిష లేఖనామవహు హు" లై నట్లు వ్యత్య స్తముగా చెప్పదిడుటచే క్రమభంగమయు 
వాటిలి నది. 


42. 
శీర్‌, 


46. 
48 


+ 


49, 


55, 


TL: 
76. 
88. 


లఘువ్యాఖ్య 147 
ఇందు శశి రేఖాద్యప్పరసల నామముల పై సొంపగుశ్లేష ఘటింపబడినది 


కలువ ._ పేరు __ ఆస =కలువలదండ యందలి కోరిక. 

కలువ _ పేరాస = కలియవ లెనను గొప్పకోరిక, 

“కలువు ' అను 'దేశ్య [క్రియకు “కలియుటి అను నర్హమున ప్రయోగము. 
“ రారాపులేల చేసెదు, రారా నను( గలువ6 గలువ రారామేడకా ”.. సారంగ 

ధర చరిత్రము, 2వ ఆశ్వాసము _ 128 వ పద్యము, 


నల్ల కలువలు హంసలకు ద్వేష్యములనుట యొకానొక కవిసమయము. 
గోపాలకుడు = (దిహ్మ, ఇంద్రుడు భూపాలుడు, 
దర్చకుడు = మన్మ్నథుకు, గర్వించినవాడు 


దానవ __ ఆరిలీల =_దనుజు _కు శత్రువై విలసిల్లుట, 


న్‌ 


దాన +- వారిలీల = దానజలముయొక్క- విలాసము. 

ధర్మము = ధర్మగుణమ్ము కోదండము. 

ఆశయ - ఆశా + ఆస్పదము = ఆశ్రయమనెడు ఆశను కల్గించునది. 
ఆక్రయాశ - ఆస్పదము = బగ్నికి నెలవు (అగ్నిసదృశము). 


శతకోటి = నూజుకోట్టు, వజ్రాయుధము, 
కుచధర +- ఆననములు=ధరముల (పర్వతముల) వంటి స్తనముల మొనలు, 
కుచములనెడు పర్వత ముల మొనలు (శిఖరములు. 


కాండము = క +- అండము = బ్రహ్మాండము, 
శంబరము = ఒకజాతి జింక, నీరు, 


వార్వాహవాహుడు = మేఘవాహనుడు, (ఇంద్రుడు). 


ద్వితీయాశ్వాసము 
మలయానిలుడు మన్మథునకు రథము (వాహనము). చూ: 14వ పద్యము. 


కంకణములు = నీటివిందువులు (కం = నీరు), కడియములు. 
జాతివి హీనత = జాజిపూవులు లేకుండుట్క కులము చెడుట. వసంతకాఅ 
మున జాజులుండననుట నూదితము. చూ: IV _ 1039, 


148 (పద్యుమ్న చరితము 


9, 


18, 


16. 


18, 


28, 
27, 


81. 


44 


అవాక్సోతి= దక్షిణ దిశాంగన, వాక్కు లేనిసతి, 

లేళ్ళు తుమ్మెదల గానమున కౌకృష్ణములగుట యొకానొక కవిసమయము 
కావచ్చును, 

ఎడతెగకకా _ అక ప్రత్యయము పె నుగాగమము ఇళ్లే పలుతావుల చేయబడు 
టచే విది యీకవికిష్టమనియే (గ్రహీంపవలసియున్నది. 


ప్రాసయతి చెల్లునిమి త్తము * సాగించ6ంబూని "' యని ప్రయోగింపబడినది. 
లేనిచో ఆగమ చకారమునకు పకార మాదేశమై 'సాగింపంబూని' కావ 
లయు. ఇట్టి సందర్భములలో గొందజు పూర్వకవులును ఇటి ప్రయోగ 
ములు చేసియున్నారు. ఉదా:- “పజుచవై సంతోషసజుచవై తి" పాండు 
రంగ మాహాత్మ కము_ఆశ్వా. ల పద్య. 36, 


. అఆగమళికా = చెట్లకొసల్కు ఆగమశిఖా = ఉపనిషత్తులు, 


బహులతా = అనేకలతలచే, ఆధిక్య ముచే. 

పల్ల వరాగము = చిగులుటాకుల యెజ్జ్దదనము, 

పల్ల వ(వల్ల వ) రాగము = గోపికల యనురాగము. 

పలాశము = ఆక్కు పలాశుడు = మాంసభో క్ష (రాక్షసుడు). 

సుమనో వ్రజము = పుష్పసమూహము, దేవతలసమూహము., | 
విప్రయోగి - తావ + సహితంబుభార్యా వియోగమునొందినవారితాపముతో 
కూడినది, 

విప్ర + యోగి + తాపస + హితంబు =విప్రులకు, యోగులకు, తాపసులకు 
హితకర మైనది, " 


అసి ధేనువు = చురక త్తి. 
ఇందు “ఒప్పులకుప్ప” యనునది స్త్రీ సమము. ఇది పురుషుడగు (పద్యునప్న 
నకు విశేషణముగా కూర్చబడినది. 


ద్వితీయ చరణమున తక్కినచోట్టయందువలెనే *శేరెడునౌర” యని 
పూర్ణ(క్రియ యుండినచో శైలి సమతాగుణము కలదగును. 


రెండవపాదమున "* శ్రీధరుని వీర్యముచేత ' అనుట కొంచెము జుగుప్పా 
వహమే కాన్ని యతి స్టానమగుట కవి కక్కూఅితిపడి యుండనోపు. 


53, 


505, 


56, 


61, 


62. 


68, 


లఘువ్యాఖ్య 14 


“ధారుణి” శబ్దసాధుత్వముషై నెంతచర్చ యున్నను (ప్రామాణికులః! 
పెక్కురు ప్రయోగించి యుండుటచే న'క్లే గై కొనబడినది, 


సూర్యుడు మిథునరాశియందు [పవేశించుటతో (గ్రీష్మర్తు వారంభమగు నను 
జ్యోతిశ్ళాస్రవిషయ మిందు నిబంధింపబడినది. 


ఈ సీసమున ప్రతిపాదముయొక్క_ ఉత్తరార్రమునగల “తత్‌ ' శబ్దము 
పాదాది యందలి నామవాచకముతో నన్వయించుచున్నది. 

తత్‌ + జ=ఆ తపనుని కుమారుడు_యముడు, 

తత్‌ + తురగము = ఆ పడమటిగాలి వాహనము_హరిణము, 

తత్‌ -- సఖుడు = ఆ దావాగ్నికి మిత్రుడు, స్పర్శనుడు.వాయువు, 

(6 వ పంక్తి యందు “తత్పరి "జ్ఞానమున “ తత్ప్సఖ' యని చదువుకొన 
వలెను.) 

తత్‌ -- ప్రియము = ఆ చండదీధితికి ప్రియమైనది (కంజవనము). 

తత్‌ + నికాయ్యము=౪ అర్యముని (సూయ్యని) యిల్లు, అనగా సూర్యునకు 
న్వసానమైన సింహరాశి (జ్యోతిర్విషయము). 

ప్రత్య నీకాలంకారమున కీ సీసపద్యము |ప్రకృష్ణోదాహరణము, 


కవి యిందు మహాపరాగములను మేఘములుగను, మరీచికలను తరంగిణులు 
గను, వహ్నికీలలను మోదుగు పూవులుగను, బంధూకములను ఆగ్ని 
కణములుగన్సు భూమి (వీలిన నెరియలను సర్పభేదములుగను రూపించి 
యున్నాడు, 


ఇందలి “ పాశ్చాత్య సంయుక్తి ” యను సమాసము నీ కవి సాభి ప్రాయము 
గనే ప్రయోగించి యుండనోపు, మనదేశమున పాళ్చాత్యుల కుట్రలు 
బహిరంగముగా తెలియనగు కాలమున నీరచన జరిగియుండుననుట 
కిదియు నొక నిదర్శనమే, 


తపము =(గ్రీష్మ్యము, 


““ కూపోదకం వటచ్చాయా 
కాంతాయాః స్తనమండలమ్‌, 
కీతకాలే భవే దుష 
ముష్టకాలే తు శీతలమ్‌. ” 

ఆను శ్లోకభావ మిందనునం ధేయము, 


150 (పదుమ్ను చరితము 


65, 


68, 


72, 


17, 


82, 
89, 
91, 
95. 


96, 


99. 


శేషుడు వాతాశనుడు, వాయువు సూర్యకిరణ తాపముచే వేడెక్కియుండెను.,. 

కావున సూర్యుని (గసించుటకై స్వజాతీయుశగు రాహువును బంపి, 

తత్సలితముగా చల్ల వైన వాయువును కబళించు నిమిత్తము ఆ సర్పరాజు 

తన పడగల నొక్కాక్క-టిని పె కెత్తుచున్నాడో అన్నట్లు ఉన్నాళ నాళీ 

కములు ఒ ప్పెను. 

పలాశినంతతి _ రాక్షస సమూహము. 

పలాశి సమితి = వృక్షసముదాయము, 

చక్రమాణ = విహరించుచున్న, ఇది వెదిక (ప్రయోగము. 

(ప్రమాణము:= “ బుత స్య సానావది చకమాణా 

రిహంతి మధ్యో అమృతస్య వాణీః ” 

బుణ్వేదము-౫---]123--3. 

ఈ కవిగద్యము బాణుని కాదందిరీ గద్య శైలిని టోలి అలంకారికముగా 

నలరుచుండును.. 


“చొచ్చు' ధాతువునకు “ముత్తు పరము కాకున్నను ఇందలి శివ పాదమున 
“చొరు' ఆదేశము కావింపబడి యున్నది. చూ: 111-74. 


కృత్‌ - లగ్న + ఆత్ముడు = కౌర్యమునందు లగ్నమైన మనస్సుకలవాడు. 
జగత్‌ -- కృత్‌ = బ్రహ్మ గురుడు =తండ్రి (ద్రహ్మతండ్రి విష్ణువు) 
రుట్‌ +- శుక్రము = కోనమనెడి యగ్ని, 

జల్దలవాల ౬. ఇచ్చట “(వాల ' కు బదులు “రాల” యుండిన బాగుండెడి 
దేమో. 

దుర్హ్భృత్సమవ ర్తి నోకములు = దుర్శృత్తులనగా దుర్మార్గులు సమవరి 
లోకములన భిన్న భిన్న పాపములకై యేర్పడిన భిన్నభిన్న నరకములు. 
ఆయా దుర్హ్భత్తులకు అర్హములై న నరకలోకములని భావము, 


అబలా + ఆకృతిహుడు = త్రిపురాసురుల భార్యల ఆకృతులను హరించిన 
వాడు... బుద్ధావతారము. చూ: IV—23. 


ఈ యమైతిహ్య ప్రసక్తి కృష్ణశతకమందలి యీ క్రిందిపద్యమునను గలదు; 


[00,. 


10, 
LT 
లర్‌, 


లెక. 


54. 


60 


లఘువ్యాఖ్య 151 
& (తిపురాసురభార్యల నతి 
నిపుణతతో వ్రతముచేత నిల్చితి కీర్తుల్‌ 
కృపగల రాజవు భళిరే | 
కపటపుబొద్దావతార 'ఘనుడవు కృష్ణా 1” 
కృష్ణ--45 వ పద్యము, 
దుగ్గయాద ఃప = పాలసంద్రము, | 
సతి + అంభిః + శయ=తెల్లనినీటి(పాలసంద్రము) పైని శయ్య (శేషుడు). 
ఈళ = ఈశ్వరుడు. 
ఆత్మ భూభూ = బ్రహ్మమానస పుతుడగు నారదుడు, 
గజద్విట్‌ = సింహము. 
సుధాంధః +- హయము = దేవతల గుట్టము = ఉచ్చై(శ్శవము. 


తృతీయాశ్వాసము 
“ఘట్టనోద్గమా చంచల" అనియుండిన అవము సుగమమయ్యెడిది. 
హిరిణసాలము = తెల్ల నిచెట్టు (కల్పవృక్షము). 
వధూజనంబు........ డాగికయ్యెడకా_ఇందు విశేష్యము అమహద్వాచక -_ 
ఏకవచనమున నుండ క్రియ మహద్వాచక బహువచనమునందున్నది. 


ప్రాఢవ్యాకరణము_శబ్ద పరిచ్చేదము--17 వ సూత్రముచే దీనిని సాధింప 
వచ్చును. 


“ ఇంపుతో6 జేతి కందించుచుండ ' ఈయతి అప్పకవి చెప్పిన భిన్న, పెజ 
యతుల క్రిందకు రాదు. పూర్వకవిపయోగములే దీని సాధుత్వమును 
నిర్ణయించును, 

ఉ త్తరాసంగము = ఉత్తరీయము. 

అంచితు౯ = అర్చితుకా 


ఈ వచనము మూడవవం క్రిలో “నమస్కరించి ” తరువాత “తనవృతాం 
తంబు వివరించి” యను పదములు చేర్చి చదివిన బాగుండును. 


152 (పదుమ్న చరితము 

88, తరణి హరి(జేర = సూర్యుడు సింహమును (సింహరాశిని) చేరగా. సింహ 
రాశి సూర్యునకు స్వస్థానము. అది వర్షర్తు ప్రారంభమును సూచించును. 
వర్ష ర్పువు 'పైవాని ప్రతిభ లడంచును, 

71. చేతు(గాక= ఇది యసాధువే. సమకాలపు (ప్రభావముచే కవి దీనిని 
పయోగించెను. 

76. ఇందు “హసంతిక” అను నాహ్వయ మొక్కటియే కాన'' హసంతికా 
హ్యయ మదీటికి( గల్గును ' అనియే యుండదగును. 

85. ఏల నాఖలుడు=* ఏల ' యను నవ్యయమును పెక్కురు కవులు దుతాంత 
ముగ ప్రయోగించి యున్నారు, 

99. జలద -- (అవసర) ఉష + అవసర + అ(పకొళిత తనులు = వర్షబుతువు 
నందు, (గీష్మబితువునందు (ప్రకా శింపని శరీరములు కలవారు: చంద్రుడు 
మన్మథుడు, 

100. కరకలు = వడగండ్లు_రా త్రి వేళల పడుట కలదేమో విచార్యము. 
ఇందలి 10వ పంక్తిలోని ' కృళ్యమాన ' లోని * ళానచ్‌” (వత్యయము 
ఆత్మ నేపద ధాతువులందే వచ్చును. “కృళ్‌ ' ధాతువు పర స్కైపదిగానే 
కవ్పించును, కావున నిది “భావే” ప్రయోగము కావచ్చును. 


104. వనితుడు = పూజితుడ్డు “వన్‌” ధాతువునకు “క్రీ ప్రత్యయము, 


చ తుర్ధాశ్వాసము 


వీ 


మనుభంగము = మంతన్వరాదుల భంగము, 


11, వెన్నియల = వెన్నెల యనునర్రమున ప్రయు కము. ఇది “వన్నె కన్నెలు 
వన్నియ కన్నియ వైన సామ్యమున ప్రయుక మెనది. 


18, 12,18 పం క్తులలోని “దిత్యంబుజాతేక్షణా గర్భన్నిస్సావణోపాయ నైపుణ్య" 
అను సమాసమున దితిగర్భస్థశిశువును సంహరించునుపాయమును ఇందు 
నకు సూచించిన గాథ అనుసందేయము. 
కాండము = (బ్రిహ్మాండము..చూ: 1-71. వసుచరిత్ర 1-164. | 


24, 
81. 


88. 
42, 
46, 


50, 
ర్‌? 


63, 


75, 


78, 


78. 
82 


84, 


లఘువ్యాఖ 153 


సహస్రస్సృటాచ్చాయ లీలా-_* ఛాయాబాహుశ్యే ' ఆను సూత్రముచే 
“రాయా "శబ్దము హస్వాంత మైనది, 


| కర్తను అప్రధాన స్రానమున నిల్పుట, అధికపద వ్యవధానముచే క్రియతో 


దూరాన్వయము కల్పించుట __ ఈ గ్రంథమున పెక్కుచోట్ల కాన్సించును. 
దుష్ట క్రీకటులు = దురాశా పూరితులగు దుషులు (లోభులు). 


“మానవా మౌళికోవర్య్యాః' అను నియమ మిట పాటింపబడినది. 
చూ: వసుచరిత్ర, 11-27, 


హృచ్చయుడు = మన్మథుడు. 


విర క్తి = విశేషమైన ర క్తి, ఎజ్జదనము. . 

పల +- అశ_అను విభజనమున యతిమైత్రి చెల్లినది. ద్వ్యర్థులలో 
నీ పద్దతి సామాన్యము. 

చాకచక్యము = మెలుగు, 


కుచజిత నగ -- ఘట--అరి=కుచము లచే జయింపబడిన కొండలు కుండలు, 
జక్కపలు కలది. చూ: వసుచరిత్ర, 1-98. 
ఆప్‌ +- అటిము = నీటిలో చరించునది. 


దా(చ(గా _ “దా(యస(గా' అని యుండదగును. 


కొళ్యపిన్‌ + అమరె= ఈ [ద్రుతసంశ్లేషము పాదాంతమందలిది. ఇది 
పాదమధ్యమున ఘటిల నందున దీనిని ఆప్రామాణికముగా (గ్రహింపరాదు. 
ఇది (పొఢవ్యాకరణము: సంధి, సూ, చే సాధింపబడుచున్నది. 


నీల +- అంబరత్యము = నీల మేఘములచే నావరింపబడీన ఆకాశముయొక్క_ 
భావము. 


శే ప్రత్యము a శ్వేతత్వము (తెల్ల దనము). 
8 వ పాదమున 'తగు(జంద్రహాన ” మనియుండిన నర్ధావగతి సుకరము, 


1౨4 (పద్యుమ్న చరితము 
£2, నిలనేరక _ చూ: బాలవ్యా: (క్రియా. సూ. 101. 

£8, మల్లేతీవకు క్షీరము దోహద క్రియ యగునేమో విచార్యము. 
113. ఇందు “ హరించెకా' అను (క్రియ సందర్భోచితముగ లేదు 
106, అర్రము సులభముకాదు. 


111. ఇందు హంసలు, చక్రవాకములు మున్నగునవి (ఛాంతినొంది సం? 
లించుట (ప్రకరణము, కాని నాలుగవ పాదమునను, ఎత్తు గీతియందున 
ఆ [క్రమము తప్పియుండుట గమనార్హము. 
నం|గసన -- ముదా + ఆగతము = మింగవలెనను సంతోషముతో అరు 
'దెంచినది. ఇది “ అలుక్‌ ” సమాసము, 


115. నిజమహా- అచల ధర్మ స్ఫురజము=తన సిరమైన వింటియొక్క 
స్ఫూరి, (మన్మథుని చెజకువింటి 'నైర్యము 


116. ఇందు ర వ పాదమున కమభంగము, “ఇభరాజగమన ను “కుంజరాళశ 
నాశ్రయము 'న కేగకుండ వారింప వలసిన భీతిహౌతువు కన్పింపదు. 
ఎత్తుగీతిలోని సంబోధనములు క్రమముగా.బ్రహ్మ, విష్ణువు, పార్వత్వి 
లక్ష్మీ, అనునరాంతరములను స్ఫురింపజేయుచు, రుక్కవతి ఆయా చేట్లక డ 
కరుగుటకు ఏర్పడిన భయహేతువులను పరహరించుచున్నవి. 


1:9. ప్రియమ్ము + ఆయమ్ము =(్రియమును, శుభావహమునునై నది. 
ఎదకా + ముదమ్ము గ = ఎదమ్ము దమ్ము గ, 
వనమ్మునన్‌ +- ముదమొసగి = వనమ్మునమ్ముదమొసగి. 
ఈ ప్రయోగములు “కమ్మని లతాంత ములకుమ్మొనసి ” (నన్నయ వంటివి, 
చూ: (పొఢవ్యా: సంది, సూ, 22, 
అంచ యంచలకా - హంసకు దగ్గజగా. 
తా +-వదావద రీతి= తానొక వదరుబోతువలె. 
ఊర్మికా -- ఆవళి == తుమ్మెదల యంకారము (విశ్వకోశము), 
ఆభ = కౌంతి, 
6 పావమున “కరము కరముల” అని బహువచనాంతముగ నుండిన 
ఆలింగనమనెడు దోహదక్రియ స్పషముగా గోచరించును, 


అఘువ్యాఖ్య 155 

128, 4న పంక్తి యందు_త టనికట “పూగీఫల నాగవల్లీ దళంబులు” పూగీఫల 

నాగవల్లీ చళంబులును_.జఅనీ పఠింపవలెను, తల[కిందుకొమాలలోని 
భాగము (వ్రాయసకాని పొరపాటువలన తాళవృత్రమున వ్రాయబడలేదు. 


146, మేధావీ + ఈట్‌ = మేధావుల స్తుతులు, 


పంచమాశ్వాసము 


4, ఈ సీసములోని 8, 4 పాదములయందు ఆతప ప్రభావితమై, భాంత్యా వారక 
మెన వస్తువు పై పాదములలోవలె వాచ్యముగావింపబడలేదు. 4వ పాద 
మున (భాంతులగు బుషుల స్పానమున నే యాటవికులనో నిల్పియుండిన 
స్వాభావికమె తనరెడిది. 


ర్‌ హరి = సూర్యుడు; ద్వారకానగరము పక్చిమదిశయందున్నది గాన 
(శ్రీ కృష్ణుడుకూడ కావచ్చును. 


ర, అహః (ఇతి అవనీశః = అహరవనీశఖ, పగలనెడురాజు, (ప్రబలశ్చ 
అసౌ ఆహరవనీశః ఎ ప్రబలాహరననీశః _ అని విగహవాక్య ము. 
వాత -+-అట +- పటము = గాలిలో చలించుపటము_గాలిపడగ, 


14. మూడనపాదముస * లేనలి ' యనియుండిన అర్థము సుగమము. 
నలి = రుగ్మత లేత __నలి=లేనలి. 
ఇందలి మందేహాది దానవులను గూర్చిన యెతిహ్యము 84 వ పద్యముకడ 
చూడదగును, 


18. జారవనజద్భక్‌ = జార స్రీలు. 


24, ఈ వచనము సుబ్బరాయకవి రచనాశిల్పమునక్కు శైలికి రమణీయోదా 
హరిణము. ఇది అనావశ్యక పదాడంబరము లేక ఆరవంత మై, అనుప్రాస 
విన్యాస మధురిమచే ఆందగించినదై , సుదీర్హ మయ్యు సుశ్రావ్యమై, *" గద్యం 
కవీనాం నికషం వదంతి” అను సూక్తికి లత్యమె సొంపారుచున్నది. 
ఇందలి 108 వ పుట 10వ పంక్తిలో * గిన్నియమ్మిన్నయై ' యని యుండ 
దగును, 


156 (వద్యుమ్ను చరితము 


20, 


85. 


5, 


69, 
66, 


87 


సుకవిమైత్రి = శుక్రునితోడి మెతి 

శుకునకు చంద్రుడు శత్రువనుటకు ప్రమాణము :-_. 

“ సొమ్యార్కీ. సుహృదౌ సమౌ కుజ గురూ కుక్రస్య శేషావరీ " 
బృహాజ్ఞాత కము ద్వితీ యాధ్యాయము, ల్లో 17. 


'.” మధుసూదనోదరము వ్రచ్చినరీతి= ఇందలి పూర్వగాథ పరిశీలింపదగి 


యున్నది. 
శ వ పాదమున 'మనోహితుడొట' అను సమాసములో రెండవ యరమున 
అఆవ[గహపుగుర్హు అధ్యాహార్యము, 


= సత్‌ - భజనము = సత్‌-అనగా నక్షత్రము అవి యుండునది గాన లక్యా 


రమున సత్‌ .-అనగా ఆకాశమనెడు భావారమును గె కొనవలెను అట్ల న 
మన్మథ రథము సదృజనము గాంచుట సరిపోవును 


ఖ్‌ “తజ్ఞుల ' = ఉచ్చారణ ధర్మము ననుసరించి యిందు “ద' కారవగశా వదల 


బిడీనది. 


అతనువిజృంభణ = తనువు లేకయే విజృంభణము, అధిక ముగా 
విజృంభణము, 

అంజనా శ్రయస్థితి = అంజనాదేవికి ఆశ్రయుడై యుండుట్ట అంజనమునకు 
(కాటుకక్కు ఆశయమై యుండుట, శంబరోద్లమ విలాసుడు = జింకి పె 


పయనించు వేడుకి కలవాడు, నీటినుండి (బడబానల రూపమున) 
ఉద్గమించువాడు. 


అచలాగ్రయోగము = పర్వత శిఖరములందు కూడియుండుట, లఅంబినీ 
యోగము, 


రామ =నల్ల నిది, స్తీ, 

వంచమము = పంచమస్వరము, కోయిల్క ఇంపైనది, 

పికములు రమ్యరామైక్ర, (ఐదక్షరముల) శబ్దపర ములు._అనగా నల్ల నివై, 
మనోజ్ఞములె న పక్షులలో ఏకె కములు... శ్రేష్థ్టములు. కావుననే అవి "పంచమ 
శద్దాప్తి "చే అనగా పంచమ స్వరముచ్చే లేక *పంచమములు'* అను 


89. 


84. 


87. 


95, 


లఘువ్యాఖ్య 157 


నామముచే అలరుచున్న వి, అట్టిచో “రమ్యరామెక ' శబ్ద పరత్యమొందిన.. 
అనగా మనోజ్జలగు రామామణులలో ఏకె కము శేష్టము-_అని క్యాతి గపిన 
రుక్కవతి “అలఘుపంచమశద్దా ప్తి" చే = మిగుల ఇంపెన కంఠస్వరము 
కలిమిచే అలరారుట ఆచ్చెరువై న విషయము కాదని సారాంశము, 


అరుణత = సూర్యత్వము, (ఎజ్జ్బదనము). 

ఉదయమున “అరుణత' నొందు బహ్మనుమోయు రాజహంసము, సాయం 
వేళ *అరుణత ' నొందు విష్ణువును మోయు గరుడుడును, ఎల్లి వేళల అరుణ 
శిఖావతంసములగు కుక్కుటములకు సమములు కావనీ తాత్పర్యము. 
ఆయా వేళలందు బ్రహ్మ విష్ణుల “* యరుణత 'కు ప్రమాణము: 


న్‌ (బ్రహ్మస్వరూప ముదయే 
మధ్యాహ్నే తు మహేశ్వరమ్‌, 
సాయం ధ్యాయే త్సదా విషుం 
లు 
తిమూర్తిం చ దివాకరమ్‌ .” 


$ వ పాదము: మందేహోది రాక్షసులు సూర్యునిగతి కవరోధము కల్పించు 
చుందురనియ్చు విప్రులు సంధ్యాసమయమున నర్చించు ఆర్హ్యజలముల 
కణములే వజతుల్యములై ఆ మందేహాది రాక్షసులను “మందేహారుణ 
ద్వీపముల” బడనడుచు చుండుననియు నిందలి పూర్వగాథ, ఈక్రింది సంధ్యా 
వందన మంతభాగ మిందులకు (పమాణము:_ 


“స్ప్రే బిహ్మవాదినః పూర్వాభిముఖా స్సన్ధ్యాయాం గాయ్మత్రియా౭. 
భీమ ని తా ఆప ఊర్ధ్వం వికీసన్ని తా ఏతా ఆపో 
వజ్రీభూత్వా తాని రక్షొగ్‌ంసి మన్దేహారుణేద్వీ పే (ప్రకీప ని.” 
యజురారణ్యకమ్స్‌ ద్వితీయ ప్రశ్న *.ద్వితీయాను వాక ః. 
చూ: వసు చరిత్ర, 1V-15. 


చూ: 868 వ పద్యము, దానితోపాటు “దినాంతే నిహితం తేజః సవిక్రేవ హుతా 
శనః ” అను రఘువంశ శ్లోక భాగమిట స్మర్తవ్యము. 


శ క్రిధరసూ = కుమారస్వామిని కన్నయతడు, శీవుడు. ఇది “కర్ణనూ' 
వంటి ప్రయోగము. కర్ణసూ= సూర్యుడు. (Monier williams.) 


158 (పద్యువ్న చరితము 


శ 


13, 


16. 


89. 


44, 


56, 
72, 


80. 


షష్గాశ్వాసము 
© 
యుగంధర నామముగల దేశమొకటి ఉండినది కాబోలు. 


హాయనమాత్ర కురంగము = ఒక సంవత్సరములోపు వయస్సుగలజింక, 
(అట్టి లేడికనులలో తారళ్యము స్పష్టముగ తెలియును.) 

ఈ చంపకమాల మూలమున 14వ. సంఖ్యగల సీసమునకు తరువాత 
నుండినది, అట్లున్న ఇందలి ప్రశ స్తి ద్రవిడభ రకు అన్వయించును గాని 
15 వ సీసమున వర్ణి తుడగు ప్రద్యుమ్నునకు జెందుటలేదు, కాన్సి యాను 
పూర్విని సూక్మముగ బరిశీలించిన యెడల ఈ (ప్రక ప్తి (పద్యుమ్మునకు 
జెందవలేనని కవి హృదయమైనట్లు తెలియవచ్చును. కనుక ఈ పద్యమిట్లు 
అన్వయ స్వారస్య దృష్టితో 15 వ సీసపద్యమునకు పిమ్మట కూర్చబడి 
నది. 


“నుడువుపాటలకు ' మాబుగ “పొడు పాటలకు" అనియుండిన బాగు, 


ఆందిరావితానము = మెల్కట్ల సమూహము, అ౦బరా, అంబర... అను 
దీర్హాంత, ప్రూస్వాంత పదముల యరమందలి సూక్ష్మభేదమిందు గమ 
నార్హము. అంబరా = మేల్కట్టు, కుట్టిన వస్త్రము; అందిరము = సామాన్య 


వస్త్రము. ఈకవి ప్రయోగ వై చిత్రియందలి మెలకువలలో నిది యొకటి, 
పాలిండ్లు = ఒకానొక భత్ష్య విశేషము కౌవచ్చును, 
శ్యామ = రాత్రి. చంద్రుడు నిశాపతిక దా! 


గామిచను = అరము అస్పష్టము; కికురించి చను .. కావచ్చును. 


100 


102 
106 
110 


121 
125 


127 
128 
135 


ళ్‌ 
౮ 


(0౧౦6౦ fe 


14 
16 
15 
23 
15 
17 
16 
10 
11 
17 


19 
24 


4 
9 (1 


కుద్దప[త్రము 


ర్నికృ 


తప్పు. 


భవ్యదృష్టి 
సుధారసధార 
తత్సరి 

న్‌ జలముల్‌ 
కాండాతర్ల త 
వేయు 

హార 

శయ్చైశ 
(పాగ 
నరస్సలిలాం 
మొతీి(గి 
లక్ష్మణ 
స్వాతుల 
మౌకికహార 
నేలెనో 
ద్ద్విట్బుమా 
(శ్రీకృష్మని 
మృషాంశుక 
ఛాయకు 
సుగంధ 
గృహిత 
విహరంబు 
గార్పిక్‌ 
వృత్త 
వలభు 
దక్కెనన నెక్కుడు 
యిబేం(ద 
భంబిళజైైణ 
రుక్మినానతిన్‌ 
వితీర్మ 
వృష 


ఒప్పు. 


భవ్యవృష్టి 
సుధాధార 
తత్సఖ 
ంజెలవుల్‌ 
కొండాంతర్ల త 
(వేయు 

హీర 

శయేశ 

ce 
సరత్సలిలాం 


మొగి 


| లక్షణ 


స్వాంతుల 
మౌక్తికవార 
నేసెనో 
త్విట్సమా 
(శ్రీ విషుని 
మృషాశుక 
చాయకు _ 
సగంధ 
గృహీత 
విహారంబు 
గార్నికీ 
వృత 
వల్హభు 
దక్కెనని యెక్కుడు 
యిభేం[ద 
భంజితై న 
రుక్మి యానతిన్‌ 
వితీర్శి 
వృష్టి 


తిరువుల తిరుపతి దేవస్తానముల ము దణాలయము, తిరుపతి 


